


శ్రీ రామాయనమః 


శ్రీ వారుము స్ర్రీబంధీము 
ద్వితియ భాగము అయిదు ఆశ్వాసముల పద్య కావ్యము 


సము(దలంఘనము నుండి శ్రీరామ పట్టాభిషేకము వరకు 
శ్రీహనుమంతుని చరిత్రము. 


రచన 
“కరకర “భారీఠీర్రసన్నీ =? 


కొందపూటి సుచ్చార్కా 


“(ప్రసన్న భారతి *' గ్రంథమాలా ప్రచురణ 
47-10-5, ద్వారకానగర్‌, విశాఖపట్టణము - 5300౦! 6 
ఇండియా 








HANUMAT PRABANDHAMU 
An epic in classical style poetry 
Volume ll, in five cantos 

by 

"Kavisekhara ", “Bharati Prasanna " 

KONDEPUDI SUBBA RAO 
47-10-5, Dwaraka Nagar, 
VISAKHAPATNAM - 530 016 (India) 
Ph: 0891 - 546531. 


First Edition, 1998. 









Copies - 1,000. 
Price :Rs.35 
Overseas Price :$ 500 
. హ్‌ Ven! Pe TESW ల్‌ FA 
| CEN Ty క. టం! a Wo pp fy 
| 1 భట సవన! 6 ENTRE 
Typesetting at: 


SENA GRAPHICS, 
Off :47-11-3, Shop No. 
Dwarakanagar Date... 

Visakhapatnam, Ph :54640]1 6 016 Tira IATL a 


1 Ace. 


| 


Printed at: 
RAMSHA-SIRIESHA PUBLICATIONS 
SAMALKOT-533 440, Ph :(08852) 27474,27454 


Copies can be had from : 
The “Author (at the above address) 
*Visalandhra Book House (All Branches) 


శ్రీ వంకబటేశాయనమః 


కృతజ్ఞత 


This Book is Published with the financial Assistance of 


SRI TTIRUMALA TIRUPATHI DEVASTHANAMS 
Under their Scheme Aid to Publish Religious Books 
My grateful thanks to them 


ఈ (గంథము 
శశిశ్రీ) తిరునుల తిరుపతి దేవస్థానము వారి 
ద్రవ్య సహాయమున ముద్రితము 
వారి ఆర్హరు నం. ౬61/5 / 630 /98 dt. 11-6-98 
వారికి నా హృదయపూర్వక కృతజతాభి వందనములు. 


ఏ విభు కృపచే నీకృతి 
కానిష్టృతి భాగ్యమబ్బె నాకరుణాళున్‌ 
_శ్రీవేంకటగిరి వాసుని 
భావంబున నిల్సి క్రొల్తు భక్తి దలిర్పన్‌. 


గ్రంథకర్త 


seg 


శ్రీ కామముస్ర్రబంధమి 
ద్వితియ భాగము 

బబయసూచిక 

ముఖచిత్రం :' క్రూ 

కృతజ్ఞత 

విషయసూచిక 

భూమిక 

భక్తినివేదనము 

శ్రీ హనుమత్రుబంధ కవితాసౌగంధ్యము 

ప్రార్ధన 
(ప్రథమాశ్వాసము : 

సము(ద్రలంఘనము ; పులు- 1. మైనాకుడు-6 

నాగమాత సురస-9, సింహిక- 12, లంకాతీరము- 14. 
ద్వితీయాశ్వాసము : 

లంకా |ప్రవేశము- 17, లంఖిణి-21, 

సీత్రాన్వేషణ-23, పుష్పక విమానము-25, 

రావణుని నివాసము-26, అశోకవనము-33. 
తృతీయాశ్వాసము : 

సీతాదర్శనము-38, రావణుని దుర్భాషణలు-44 

దైత్య స్త్రీల దుమవర్తన-54, త్రిజట-59, 

హనుమత్‌ సీతా సంభాషణము -61, చూడామణి-75. 
చ తుర్జాశ్వాసవంు వ 

అశోకవన విధ్వంసము, హనుమంతుని విజ్బంభణ- 8 1 

అక్షయకుమార వధ- 86, రావణుని కొల్పు-90 


' లంకాదహనము-94, సీతవార్త రామునకు హనుమ దెల్పుట- 101. 


పంచ వరాశ్వాసవు శ 
విభీషణని శరణాగతి- 107 
వారధి నిర్మాణము- 110, రాముడు లంక (ప్రవేశించుట 


వానరాసురుల యుద్రము- 111, నాగబంధము- 112, సంజీవిని- 113, 


ఇం(ద్రజిత్తువధ- 115, లక్ష్మణుని మూర్చ, సంజీవిని- 118, 
రావణ వధ- 120, సీతకు అగ్ని పరీక్ష- 123 , 

శ్రీరామ పట్టాభిషేకము, రామరాజ్యము- 126, 
హనుమంతుడు జానకీరాములను స్తుతించుట- 127, 
ఆశ్వానాంతము- 129, గద్వ-13]1 


మురులు 

1 

11 

11 - 1v 
v-vi 

Vi - xvi 
XV1il 
1-16 


17-37 


38-80 


81-106 


107-131 


శ్రీ హనుమత్పబంధము - ద్వితీయ భాగము iii 


భూమిక 

శ్రీ హనుమ(త్రబంధము రెండవ భాగము ఇది. సముద్ర లంఘనము నుండి శ్రీ 
రామపట్టాభిషేకము వరకు గల కథ యిందున్నది : పూర్వ కథ మొదటి భాగములోనున్నది- 
మూడవ భాగములో హనుమంతుని మహిమను గూర్చిన కథలు కొన్ని ఉన్నవి. (క్రూర 
రాక్షసులను శిక్షించి ధర్మసంస్థాపన కొఅకు ధరణికి వచ్చిన శ్రీరామునికి సహాయార్దము 
వచ్చిన శివస్వరూపమె హనుమంతుడు. అధర్మమునణచుటకు ఆనాడంతటి శక్తి కావలసి 
వచ్చినది. 

ఆంజనేయుడు భారతీయు లెల్లరకు ఆరాధ్య దైవము. ఆంధ్రులకు అభిమాన 
దేవతామూర్తి. ఈశ్వరాంశతో అంజనావాయువులకు జన్మించిన వరపుత్రుడు. సర్వదేవతామూర్తి, 
(త్రివమూర్త్యాత్మకుడు, సర్వజన రక్షకుడు, అభయ(పదాత అని ఆ వుహనీయుని 

ఎన్నియోరీతుల కీర్తింతురు ''ఆంజనేయ '“'హనుమ'' అను నామములలో పరమాత్మ 

తత్త్వప్రకాశము కలదనియు (ప్రతీతి. ఆయన చిరజీవి, భవిష్యద్ర్రహ్మ గూడ. 

ఆం(ధదేశములో ఎంత కుగ్రామమైనను నాలుగు బాటలు కలియుకూడలిలో 
ఉన్నతవుగు ఆంజనేయ విగ్రహమును నిలిపి పూజలు సేయుదురు. అందరికిని 
అందుబాటులో నున్న దైవస్వరూపము హనుమంతుడు. ఆరూపమునందున్న ఆకర్షణ, మహిమ 
అట్టివి. ఆ దేవునికున్న గుణ గణములా! మబీయెక్కడను లేవని అనిపించును. నిరుపమాన 
ధైర్య బలసాహసములు వేదశాస్త్ర విద్యాభ్యాసము గురుభక్తి కార్యదీక్ష రాజనీతి ధుర్యత 
(బ్రహ్మచర్యము మహాశౌర్యము పరోపకారము; మీదు మిక్కిలి ఆయన (ప్రవర్తనయందు లెత్తి 
చూపుటకు ఒక అణువైన దోషము కన్పింపని పవిత్రవర్తనుడు. మన దేవతావ్యవస్టలో ఒక 
విశిష్టరూపము ఆంజనేయుడు. అందుచేతనే విష్ణ్వంశసంభూతుడగు శ్రీరామునికి నమ్మిన 
వాడయినాడు. హనుమంతుని రామభక్తి అపారము. ఆయన జీవితము సర్వము రామమయము. 
శెవవైష్ణవ మాధ్వత్రిమతానుయాయులకు సమముగ ఆరాధనీయుడు హనుమంతుడు. 

పుణ్యమూర్తులను స్మరించుట వారి చరిత్రములను వినుట చదువుట మనోవికాసము 
కలిగించి హృదయ నైర్మల్యము నొసగును. ఇందులకే మన జాతిలో ఆచారముగ వచ్చుచున్న 
పురాణ పారాయణము పురాణ శ్రవణము హరికథలు మున్నగునవి. వానరుడై జన్మించిన నేమి 
అన్ని విధముల దేవతలకన్న మిన్నయయిన దివ్య ప్రభావుడు ఆంజనేయుడు. కనుకనే 
విఘ్నుశ్వరునితో (ప్రారంభించిన నిత్యదైవ (ప్రార్థనలను ఆంజనేయుని స్తుతించిగాని పూర్తి 
చేయము. రాత్రులందు నిదురకు సోవుముందు హనుమంతుని స్మరింతుము. హనుమత్‌ స్తుతి 
సకలభయనివారకము, సకల (ప్రయత్న విజయసాధకము. ఆదేవునిగుణములు, ఎన్నియుగములు 
చెల్లీనను సమాజమునకాదర్శ ప్రాయములు (శ్రేయోదాయకములయి విలసిల్లు చున్నవి. 
మటణీయెన్ని యుగములైనను ఇట్లే విలసిల్టును. 

ఈ యీ కారణములే ఈ హనుమ([త్రబంధ కావ్యరచనకు నన్ను ్రేరేపించినవి. 


1V 
హనుమంతుని చరిత్ర విశేషములు అటనటనున్నవి సేకరించి వ్రాసితిని. శ్రీరాముని 
పట్టాభిషేకము వరకు హనుమంతుని చరితము ప్రథమ, ద్వితీయ భాగములలో నున్నది. సీతాదేవి 
యొద్ద హనుమంతుని ఆధ్యాత్మిక తత్త $చర్చ, హనుమంతుడు చూపిన మహిమలు మూడవ 
భాగమున వచ్చును. ఈ కథలు చాలవరకు పరాశర సంహిత యందున్నవి. నిస్ప్వాత్దులయిన 
పూర్వమహబుషులిట్టు మహనీయుల చరిత్రములను మానవ శ్రేయమున్రై వ్రాసినవి కోకొల్లలు. 
నిజమునకు మన పురాణములన్నియు ఇహ పర పరమార్చప్రదములు జగద్రితములు. పాశ్చాత్య 
నాగరికతా (ప్రభావమున పడిన మన ఆధునికు లీసత్యమును గ్రహింషగలరని నా విశ్వాసము. 
సర్వవిధముల (ప్రయోజన పప్రదమగు శ్రీ ఆంజనేయుని చరిత్రము మనోరంజకమగు 
కావ్యరూపమున ఆంధ్రుల కందజేయనలయునను తలంపుతో ప్రారంభించిన కావ్యమిది. రెండు 
గ్రంథములు ఒకదాని వెనుక ఒకటి వ్రాయుచున్నప్పుడు పూర్తియయిన తర్వాతను పెద్దలకు 
విన్సించితిని. వారి ఆమోదము లభించినది. (ప్రథమ భాగమునకు సమీక్ష ఆచార్య వేదుల 
సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వ్రాసిరి. ఈ రెండవ భాగమునకు ఆచార్య కె. మలయవాసిని గారు 
వ్రాసిన సమీక్షయు వేదాంత (ప్రవచన శిరోమణి శ్రీమాన్‌ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వ్రాసిన 
భక్తి నివేదనము అను చక్కని వ్యాఖ్య లిందున్నవి. పెక్కు మంది విద్వత్కవులు వ్రాసినవి, 
పత్రికా సమీక్షలు, (ప్రశంసలు కూడ వచ్చినవి. ఈ సాహితీ మూర్తులెల్హరకు నా హృదయపూర్వక 
వందనములు, 


కలియుగ దైవము, సప్తగిరి సార్వ భౌముడు ఆ(శిత వత్సలుడు అగు 
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన ధన సహాయము ఈ (గ్రంధ ముద్రణకు లభించినది. ఆ స్వామికి 
ఆ దేవస్థాన అధికారులకు నా కృతజ్ఞాతాభివందనములు. 

మణేయొక మాట : నా సాహిత్య రచనలన్నింటికి తగిన ప్రోత్సాహము మొదటి 
నుండిఇచ్చుచు, (వాత ప్రతులను చదువుచు ఫ్రూఫులు దిద్దుచు ఈ హనుమ(త్రబంధ కావ్యమునకు 
(ప్రత్యేక ఆదరణ చూపిన వూ అమ్మాయి చి ॥ సౌ ॥ విద్యావతి, వూ అల్టుడు 
చి॥ ఆదూరి భీమారావులకు శ్రీ హనుమత్కప వలన సక్రైక్టర్య సంపదలు శతాయురున్నతులు 
కలుగవలెనని నా ఆశీస్సులు. 


అంకితము 


నిరంతర రామనామ జపధ్యాన తత్పరుడైన హనుమంతుడు తన సర్వస్వము 
శ్రీరామచం ద్రునకు అర్చించి చరితార్జుడైనాడు. హనుమంతుని చరిత్రయగు ఈ కావ్యమును గూడ 
సర్వలోక శరణ్యుడు భక్తజనమందారుడునగు శ్రీరామచం ద్రుని చరణకమలముల యందు భక్తి 
వినముడనై సమర్పించుకొను చున్నాను. 
ఇతఃపూర్వము నా (గ్రంథముల నాదరించి నట్టుగనే ఈ నూతన కావ్యము 
శ్రీ హనుమత్ర్రబంధమును ఆంధ్రప్రజానీకము ఆదరించి శ్రీ హనుమత్క )పనందగలరని 
నా విశ్వాసము. 
గ్రంథకర్త 





మా అలుడు మా అమ్మాయి 
(౧ 


చ| ఆదూరి భీమారావు D॥ నా॥ విద్యావతి M.A., 
C.A.O., S.E.Rly. (Retd.) 


సమధిక భక్తి తత్సరులు సంస్తుత శీల విరాజితాత్ములున్‌ 
నిమల గృహస్థ ధర్మ పదనీమృదు వర్తనులుర్వి రెండు వం 
శములకు( బేరు దెచ్చిన ప్రశస్త చరిత్రులు వీరలిర్వురు 
త్తమ బహుకీర్తి భాగ్య సముదాత్తులునై విలసిల్లుగావుతన్‌. 


మనుమలు మున్మరాండ్రు తను మధ్యగ చెల్వగు నాటపాటలన్‌ 
దనియ(గ6 జేయు సంతసమునన్‌ జిరకాలము దన్కవారి న 
రన మహితోన్నతోదయ పరంపరలన్‌ గను భాగ్యవంతులై 
నమునుదురు గాత వీరు హనుమంతుని దివ్యకృపాభిరక్షలన్‌. 


కొండేపూడి సుబ్బారావు 
(గ్రంథకర్త 





పలాలను రాజా నలు ననా తనునా నునా వలా తానా లాలన గాత. ాంరనురరకన లట. ధనుడ నాడావోరాయంనొనననా అలరారు. ఎంయాడాలగునానాుకాకాకానా గారా చారాలు. ానాయుకానానాతున్తాాగా గాంచు తోకా వరా రా జాబాల. 





భక్తి నివేదనము 


(ప్రవచన శిరోమణి *” శ్రీమాన్‌ శ్రీభాష్యం అప్పులాచార్య స్వామి 

హనువు సేవాభావవులో భక్తిఖభావవఎలో దౌత్యవలలో 
మంత్రణములోచారకృత్యముల్‌" కుశలుడు. బుద్ది, తేజస్సు, పరాక్రమము, 
పారుంషవలట ఆతని యందు పరిపూర్ల్ణవుగా నిండియుండును. 
శ్రీరామోపాసనకంటె హనుమదుపాసనము సకలకార్యఫల ప్రదము. హనుమను 
ఉపాసించిననే న్రీరామాను గ్రహము లభించును. హనుమ మంత్ర స్వరూపుడు, 
గురు స్వరూపుడు. చనిపోయిన వారిని బ్రతికించు సంజీవినిని ఒసంగినవాడు. 
హనుమ జీవించియుంటే అందరమూ జీవించియున్నట్టు ఆతడు లేనిచో 
(బతికియున్ననూ అందరమూ లేనివారమె అనినాడు జాంబవంతుడు. అట్టి 
హనుమను ఉపాసించిన ధన్యులు శ్రీ, కొండేపూడి సుబ్బారావుగారు. 


శ్రీ సుబ్బారావుగారు లౌకిక జీవితము నుండి విశ్రాంతులైన తరువాత 
ఆధ్యాత్మిక జీవనమునకే తన మనసును, వాక్కును వినియోగించు చున్నారు. 
వాగ్దేవీ విశేష్టానుగ్రహ పా త్రులై సహజమగు వాగ్లైభవమును అందినారు. బహుగ్రంథ 
నిర్మాతలు. హనుమను స్మరించినంతనే పరవశించి ఒడలు మరచెడి స్వభావము 
వారిది. పద్య కవితా ప్రక్రియ యందు వారు సిద్దహస్తులు వారు రచించిన 
గంథములన్నియూ భగవదర్భణముగా రచింపబడివవే. (ప్రాచిన పద్య కవితా 
(స్రవంతి ఇంకిపోకుండ ఆంధ్ర పాఠక హృదయ క్షేత్రములో (ప్రవహించవలెనని 
దీక్షపూని వారి సర్వస్వమునూ అర్పించి (ప్రసన్న భారతి అను ఒక పత్రికను 
స్థాపించినారు. సారస్వత పత్రికలు నడిపించుట చాల కష్టము. అందులోను ఒకే 
వ్యక్తి సంపాదకులుగా, నిర్వాహకులుగా పద్య కవితా |ప్రస్థానమును దేశములో 
వ్యాపింపజేయు సవుకతట్టినారు. వారి దీక్షకు హనువు అండగా నిలచి 
నిరంతరాయముగా సాగించుచున్నాడు. 


ఎన్నో (పబంధములను రచించి హనువు యందు వారికి గల 
నిరతిశయవుగు భక్తిచే హనుమ(త్రబంధమును (వాయ సముకట్టినారు. 
శ్రీరావాయణవల ననుసరించి హనువు దివ్య చరితమును వారిందు 


vl 
నిబంధించినారు. ఇది ఒక అపూర్వమైన (గంథము. ఇది రెండు భాగములు. 
మొదటి భాగము ఇంతకు ముందు వెలువడినది. ఇపుడు రెండవ భాగము 
ఆవిష్కు_రణము జరుగునున్నది. సీతాదేవి హనుమను ''త్వమస్మిన్‌ కార్య నిర్యోగే 
(ప్రమాణమ్‌ '' అని హనుమా! నీవే నా కార్యమును వెరవేర్చుటలో సమర్ధుడవని 
అర్రించినది. నీవు (ప్రయత్నించి నా దుఃఖమును పోగొట్టుము. నీ ప్రయత్నము 
వలన శ్రీరాముడు నా విషయమున ప్రవర్తించి నన్ను పొందుటకు యత్నించునట్టు 
చేయుము అని అర్రించినది . లక్ష్మ స్వరూపిణియై భగవానుడు అగు శ్రీరామునితో 
అనన్యయై ఒప్పెడి తల్టికూడ హనుమనే ఆశ్రయించి తన కార్యమును సాధింప 
పూనుకొనినది. దానినే ఆ దర్శముగా తీసుకొని శ్రీ, సుబ్బారావుగారు కూడా 
హనుమనే ఆశ్రయించి తన కార్యమును సిద్దింపచేయ ఉద్యమించినారు. వీరి భక్తి 
అనన్య సామాన్యము. వీరి కవన చాతురి సహృదయ సమాదరణీయము. 
అనర్గళమైన ధారతో, లలిత పదప్రయోగముతో మధురాతి మధురముగా 
'వ్రాయగల సమర్ధులు ఏరు. ఈ హనుమ[త్ర్రబంధము (ప్రాచీనాంధ్ర ప్రబంధ 
పద్దతిని వ్రాయబడుట వీరి ప్రత్యేకత- 


వీరు రచించిన హనుమ|[త్ర బంధమును సహృదయ ఆంధ్ర పాఠకలోకము మనసార 

చదివి ఆనందించి తరించునట్లు శ్రీసితా లక్షణ భరత శ|తుఘ్న 
హనువుతృవేంతుడగు శ్రీరావుచం(దుడుం అనం(గబాంచంగాక. ఎరా 
దీర్దాయురారోగ్యములతో ఆంధ్ర కవితా సరస్వతిని తమ కృతి పుష్పములతో 
ఆరాధించి ధన్యులగుదురు గాక. 


vil 
టానుమత్సబంధ కవితా సౌగంధ్యము 


ఆచార్య. ౩. మలయ వాసిని. M.A.,Ph.D 
త లుగ విభాగం ఆం[ద విశ్వకళా 


మారుతి సత్కథా గ్రథన మంజుల కావ్య కృషీవలులైన మధురకవి శ్రీ, 
కొండేవూడి సుబ్బారావుగారు హనువుత్రుబంధ ద్వితీయ భాగాన్ని కూడా 
భక్తితత్సరులై పూ జాదామంగా కూర్చి హనుమంతుని చేతుల మీదుగా రామాంకితము 
చెసిన ధన్యులు. 

“చెప్పిన రామచం(ద్రు కథ చెప్పకొనున్‌ జగమెల్ల (బీతితో 

నెప్పటి కప్పుడే యెడదకింపుగ తీయము లూరు వాచవిన్‌. 
అన్నమాటలు ఎప్పటికీ అక్షరసత్యాలు. రామచంద్రు కథ అంటే హనుమన్న కథే; 
హనుమన్న లేకపోతే సీతాపహరణం తరువాత కథకు ప్రాణమే లేదు. సీతాన్వేషణ 
తత్పరుడు హనుమ సముద్రలంఘనం చేయడంతో ఆరంభమై శ్రీరామ పట్టాభిషేక 
సంరంభంతో ముగుస్తుంది ఈ రచన. ఆంజనేయుని పంచముఖాలవలె అయిదు 
ఆశ్వాసాలుగా విభజింపబడింది. సము[ద్రలంఘనం, లంకా ప్రవేశం, సీత్రాదర్శనం, 
లంకాదహనం, రామపట్టాభిపెకం (ప్రధానాంశాలు ఈ ఆశాాసాలలో. దీనికి పూర్వ 
కథ హనుమ జననము నుండి సము[ద్రలంఘనోద్యుక్తుడగు వరకు గల ప్రథమబాగము 
ఇటీవలనే వెలువడి కవిపండితుల మన్నన లందుకొన్నది- 

సం[పదాయాం[ధ కవితారీతులలో పెరిగిన కవిచం[ద్రులు శ్రీ 
సుబ్బారావుగారు. బహుగ్రంథ కర్తలు. “(ప్రసన్న భారతి సాహిత్య పత్రిక వ్యవస్థాపక 
సంపాదకులుగా ఆంధ్ర సాహితీ లోకమునకు చిరపరిచితులు- వర్షనానిపుణః కవిః 
అనే ఆలంకారోక్తికి నిదర్శనంగా వీరి కవితలో కథా సందర్భం, వర్ణనలు ఒకదానికి 
ఒకటి పరిపోషకంగా సాగి వారి కవితా ప్రాఢిని పట్టియిచ్చేవిగా ఉంటాయి. 

సము(ద్రలంఘ నోద్యుక్తుడైన హనుమ- 
“ప్రాచీసుందరశైలపీఠిహరిదశ్వ స్యందనారూఢుడై 
ద్యో చక్రమ్ము 6బరిభమింప నినుండుద్యోగించు చందంబునన్‌ 
తో చాడట ”'. అంతే కాదు, ఆ హనుమన్య్మూర్తిని గాంచి సముద్రం భీతిల్లినదని 
చేసిన హేతూ త్రేక్ష- 
““తనువున్‌ తాళతరు ప్రమాణముగ నుద్దండించినిల్భిన *'- 


“హనుమన్య్మూర్తిని గాంచి సాగరము సర్వాంగంబులన్‌ భీతితో 1; 
వణకన్‌ సోగెడి రీతి నుండె విచలత్‌ భంగోత్కర శ్రేణులన్‌. 

(ప్రథమ భాగంలో తన పుత్రుడు, శిష్యుడు- సుగ్రీవ హనుమంతుల మైత్రిని 
వర్ణించే సందర్భంలో వారి మైత్రివలె- మధ్యాహ్నర్కుడు |ప్రకాశించాడని వర్ణించిన 
కొండేపూడి వారు-ఈ భాగంలో సముద్రలంఘనం చేస్తున్న హనువుకు (శ్రమ 
లేకుండా చేయడానికి సూర్యుడు, వాయువు చేసిన ప్రయాత్నాన్ని పరమ రమ్యంగా 
వర్ణించారు *””.తన శిష్యుండిటు లెండలం బడుచు సంతాపించుటల్‌ జూచి 
యయ్యినుడున్‌ మబ్బుల చాటునంజని శ్రమంపబీగెన్‌; సుతుందన్సె నయ్య నిలుండున్‌ 
శిశిరోర్మికల్‌ నెలపి మార్గాయా సముల్‌ పోవగా దనరున్‌ బిన్నల యందు నిట్లై కద 
పెద్దల్‌ చూపు వాత్సల్యముల్‌ ''. అంటూ చేసిన అర్జాంతరన్యాస విన్యాసం 
ఆత్మకింపయి నట్టుది. 

ఉపమలు ఎన్నుకోవడంలో కవి ఉపజ వెల్లడవుతుంది. పటువీర విక్రమ 
కళాధుర్యోరు తేజస్విమైన హనుమంతుని పరాక్రమాన్ని వర్ణించే సందర్భంలో 
త్రివిక్రముని తోడి సామ్యం ఎంత చక్కగా అమరింది. 

“బలిబలమ్ము హరింపగ వామనుడు త్రి 

విక్రమస్తూర్తినందిన విధముతోప 

పటుతరో [గ్ర రూపమ్మున వనధి దాటి 

మరల నిజరూపమును తాల్చి మారుతియును 
అశోకవనం నిత్యవసంతంతో అలరారుతూ ఉంటుంది. ఆ వసంత శోభను లలిత 
పద భావజాలంతో వర్ణించి మదిని ఉయ్యాల లూగించిన నేర్పు వీరిది. 

““అలసాయాత సమిర వీచికలు, రమ్యారామ కేళీస్టలుల్‌, 

పులుగుం బాటలు, తీయతావులును, పూవుందేని యల్‌, తమ్మిపూ 

కొలనుల్‌, పుప్పాడి బాటలున్‌ పురమునం గ్రొంగొత్తలై యెల్లవే 

ళల సాంపుల్‌ దొనకున్‌ వసంతదినలీలాలో లరమ్యమ్ములై. 

సుందరకాండలో వాల్మీకి చంద్రోదయ వర్ణన ప్రత్యేకం ఒక సర్గలో చేసాడు. 
చం(ద్రుడు చంద్రిక కవులను ఉత్తేజ పరచెవి. ఆనాటి ఆ వెన్నెల కంత (ప్రాముఖ్యం 
కథలో. శ్రీ కొండేపూడి వారి కవితా హృదయం కూడా చంద్రోదయంతో ఉప్పాంగి 
ఉ(త్ర్రేక్తా వల్లభులుగా చేసింది. 

“అవని జాన్వెషణ మృనుకూల మగునట్లు 

సురలు వెల్షించిన జ్యోతియనగ 
శ్రీ కళా దీప్తమౌ సీతాముఖద్యుతి 
వానరాగ్రణి కానవాలు గాగ 


మహిత పయోరాశి మథన వేళోద్రూత ix 
కమనీయ మధుసుధా కలశమనగ 
ఆకాశ మందుండి హనుమ కాశీస్సులం 
జలుపు న్రీరాము తేజమ్మనంగ- 
శ్రీ రాముని తేజమ్మనంగా చంద్రుడు (ప్రకాశించాడు. శ్రీ రామచం(ద్రుడు కదా. 
హనుమకు ఆశీస్సులు అందించండంలో ఆశ్చర్య మేముంది. ఆ వెన్నెల కిరణాల 
లోలంక వుల్లెపూదెరల మధ్యస్టమైయున్నదంటూ భావించారు. ఆ పద్యంలో 
చంద్రుని గూర్చిన మజొక వర్ణన వాల్మీకమే- నీలాల నింగిలో వెలుగుతున్న చంద్రుడు 
(క్రిందనున్న నిర్మల జలసరస్సులో ఉన్న హంసవలె ఉన్నాడని- 
ఆ అర్ధంలో ఉన్న వీరి మనోహరమైన పద్యం చూడండి- 
“నీలాకాశ విశాల మార్గముల చాంద్రీ రమ్యరమ్యోత్సవ 
శ్రీ లావణ్యము లార వోయుచును పాల్ఫెన్‌, నిర్మలాం భస్సరః 
కేళీ సుందర రాజ హంసమను భంగిన్‌, చంద్రు డౌజ్జ్యల్యరే 
ఖాలీలాకృతి మల్లెపూదెరల లంకన్‌ గప్పుచున్నట్టుగన్‌ *'. 
అశోక వృక్షం క్రింద సీతాదేవిని చూసి హనుమ- ఆమెస్టితిని బట్టి ఆమెయె 
సీత గావలెన్‌ అనే కరుణార్ర భావన పరంపరలతో మూడు పద్యాలు కూర్చారు. 
హనుమ దర్శించిన సీతా స్వరూపం మాలోపమలో రూపు కట్టించారు. 
“సలలితాలంకార శబ్దార్ధ మాధురీ 
కమనీయతలు లేని కవిత యట్లు, 
తారకాతతియును తారకాపతి లేని 
చదలున నైల్యమ్ము గదిసినట్టు, 
కడలేని దుఃఖమ్ము కన్నీటి కడలియ్లై 
పాంగెత్తి మొగమును ముంచిన ట్లు, 
సందియం బుడివోని శా స్రారములయట్టు 
పాగలు(గమ్మిన నిప్పుసెగల రీతి, 
ముండ్ల మధ్యం జిక్కిన నును బూవువోలె 
దినమానసర్షై పరాధీన యగుచు 
తులువలై చరించెడుగ రాసులకు మధ్య 
కానుపించిన దామె యాకార మచట. 


రావణుడు అర్హ రాత్రి సీతను చూడడానికి వచ్చిన సందర్భంలో హనుమ 
చెట్టు మీద 'కనపడకుండడాగి విహగమ్మయి అనే కల్పనతో పాటు సులోచన, కాలనేమి 


న్న 
వంటి అవాల్మీక వృత్తాంతాలను కూడా ఈ రచనలో కూర్చారు సుబ్బారావుగారు. 
ఇం(ద్రజిత్తు రణరంగంలో నిహతుడైన సందర్భంలో మండోదరి పుత్ర 
శోకాకులయై కూడా అత్తగా కోడలైన సులోచనను ఒడిలో చేర్చుకొని ఓదార్చిన ఘట్టం 
కరుణ రస నిర్భరంగా తీర్చారు. 

పాత్ర చిత్రణలలో కొండేపూడి వారిది అతి సుకుమారమయిన పద్దతి. 
మనస్సుకు సంబంధించిన మానవ సంబంధాలను వర్షించే తీరు చిత్తాకర్షకంగా 
ఉంటుంది. తన బుద్దికి తననే నిందించుకునే సీత 

“కొందెపు బుద్ది రామనృపకుంజరు గోరితి పైడిలేడి తె 

మ్మంచును, పల్కరాని నుడులాడుచు నీసున సర్వ సద్లుణా 

భ్యంచిత మూర్తి లక్ష్మణుని బంపితి నాతని వెంట; నన్నునే 

వంచన జేసి కొన్నది విపర్యయ మూరక బోవునే తుదిన్‌. 
తన సంగతి సరే-రామమూర్తికి ఇప్పుడు 'లక్ష్మణుండొక్కడె సేయ వలయున్‌ 
బరిచర్యలు అని దిగులు పడుతుంది ఆ సాథ్వి. 

తన భుజాల మీద యెక్కి వస్తే సముద్రం దాటించి తీసుకు వెళ్లి రాముని 
చెంత చేరుస్తానన్న హనుముతో- సీత 

“జనకుని యజ్ఞవాటికను జన్మమునుంగని, కోసలావనీం 

(దునకును గోడలై, సుగుణ ధుర్యుడు రాముని పత్నినై యికన్‌ 

జనుదునె కన్మొజంగి కపి సాయమునన్‌ ; దనుజేంద్రుడట్టు వం 

చన మెయి మౌని వేసమున నన్తాని వచ్చాను గాక లంకకున్‌. 
అంటూ తన ఆభిజత్యాన్ని బివరిస్తుం దామె. 

(ప్రణయ సామ్రాజ్య పట్ట భద్రులు సీతారాములు. వారు ఒకరిలో ఒకరు 
ఎప్పుడూ ఉన్నారు. ఆవియోగం తనువులదే గాని మనస్సులకు లేనేలేదు. పవిత్ర 
(ప్రణయ భావనా తత్పరులైన వారి మనోభావాల్ని మరింత పవిత్రంగా వర్ణించడంలో 
కవి నేర్పు మెచ్చ దగింది. 

రామము(ద్రికను అందుకున్న సీతకు రాముడు శివుని చాపం ఎక్కిడిన 
దృశ్యమే కన్నులలో మెదిలిందట. 

.ఎన్నటి మాట, తండ్రి మిథిలేశుని వీట, మహీశు చాపమున్‌ 


సన్నుత ధైర్య బాహుబల సాహసుడై విద ళించె రాముడున్‌, 
మన్నన నామె గాంచుచును మాటికి; నాటి మనోజ దృశ్యమే 
కన్నులలో నునున్మెజపు గాంతుల జిమ్మెను ధాత్రి జాతకున్‌. 


Xl 
సీతరాముల అన్యోన్యతకు నిదర్శనంగా- వీరు వరించిన ఘట్టం ఒకటి 
మనోరంజకమయినట్టి ది. 

సీతకు మొక్కలన్నా పువ్వులన్నా (పేమ. అందువల సీతా వియోగంలో 
ఉన్న రాముడు స్వయంగా చల్లటి నిళ్ళు (ప్రేమగా ఆ మొక్కలకు పోసి నిశ్చేతనుడై 
నిలబడి పోయేవాడట. ఆ విషయాన్ని సీతకు చెప్తాడు హనుమ. 

““సతకు మొక్కలన్న, వికసించిన మవ్వపు బూవులన్ననున్‌ 

(బీతి, నవాంకురమ్ములను వేడ్కగ పెంచుచు నుండు నా మయం 

చాతడు శీతలాంబువుల నాపువు మొక్కల వద్దబోసి ని 

శ్చేతనుడై నిలంబడును ; సీత యెడన్‌ మది యెంత మెత్తనో. 
అంతటి సుతిమెత్తని మది కాబట్టు- 

యుద్ద పరిసమాప్తియై అగ్నిపూతయైన సీతను రాముడు స్వీకరించిన 
విధానాన్ని ఆ ప్రణయ పరీరంభణాన్ని ఉత్సలమాలికగా [గ్రుచ్చారాయన. 

“విచ్చిన కన్నులన్‌ మనసు విచ్చిన మోమున రామచంద్రుడున్‌ 

వచ్చిన సీతపై చిగురు వన్నెల వెన్నెల లైన నవ్వులన్‌ 

(గుచ్చి కవుంగిలించె నెనరుల్‌ దనరారగ బాహువల్లరిన్‌, 

[త్రచ్చిన వెన్నెలా మదిని దాచిన కూర్ములు తీయతావులై. 
సీతారాముల పునస్సు మాగమానికీ, లక్ష్మణుని మూర్చతీరడానికీ, సీతామాత క్షేమ 
వార్తను చెప్పి రామ లక్ష్మణుల |ప్రాణాలతోపాటు కపుల ప్రాణాలు కూడా నిలిపినది 
హనుముయే, అందుకే రాముడు- 

“ఓ నిరవద్య ధైర్య మహిమోన్నత! ఓ కపి లోకధూర్తటేీ! 

దానవ భూమి జొచ్చి, వసుధా సుత జూచిన వార్త దెచ్చి, నా 

ప్రాణము నిల్పి గల్గిన మహత్ముడవంచును రాముడా మరు 

తూనుని కౌగిలించెను మధుస్మిత దిపిత సుందరాస్యుడై. 
సీత్రా వియోగంతో ఉన్న రాముడు నవ్వడం మర్చిపోయాడు. శోకాకుల చిత్తుడై 
పరిభ్రమిస్తున్నాడు. అట్టి స్థితిలో సీతామాత క్షేమ వార్తతో అతనికి పోయిన ప్రాణాలు 
తిరిగి వచ్చాయి. ఆ ఉపకారం చేసిన హనుమను మనసా రా, (పియమారా గ్రుచ్చి 
కెగలించుకున్నాడటు నవ్చురాజిల్టు వలావతుతి రావంచం(దండు. అంతటి 
దుఃఖాకులుడైన శ్రీ రామచంద్రుని మోముపై చిటునవ్వు వెన్నెలలు మొలిపించిన 
మహాభక్తుడు హనుమ. సీతతో రావణ సంహార వార్త చెప్పుగానె ఆమె-'' హనుమా 
నీయుపకారమున్‌ మణువ లేనయ్యా వునస్తృ ప్తిగా నిను వర్ణింపగ మాటలున్‌ 


X11 
దెరకవు- అంటుంది. 
సీతారాములు (ప్రణయ వూర్తులే కాదు అవతారమూర్తులు పైగా 
వేదమూర్తులు. ఆ విషయాన్ని శ్రీ కొండేపూడివారు తమ రచనలో సందర్వో 
చితంగా (ప్రసంగిస్తూ వచ్చారు. 
సీతాదేవి: - 
'వేదమం[త్రమహనీయ సముజ్ఞ ల యజ్ఞవాటి 
కాశీయుతమూర్తి : 
“నిర్మలనైగమార్చ తేజోకమనీయ, ''సాధు సద్గుణ శ్రీ చరితామృత (ప్రథిత చిక్కణ 
మూరి, “సురుచిర ధర్మమార్ల్గ పరిశుద్ద మనస్విని, “సలలిత రామనామ జప సాధు 
తపస్విని, 'నైగము ధర్మమార్గ యాత్రాచణ శీల, 'మహాగ్ని సమాన పవిత్ర, “సాధు 
భావ గుణ సంపద గల్షిన పుణ్యశిల , ' అత్యంత 
స్వాదువులీసుకుమార పద సమాసాలు. 
శ్రీ రామమూర్తి: - 
“యుద విద్యా నిటలాక్తుడా రఘు: ఠతాయుటు; 
“సకలా రాతి విదార ణోద్దత పటిష్టస్వామి 
“పరమ దయా సుధాబ్రి రఘువంశ్యుడు' 
'దశరథేశుని యజ్ఞఫలోపలబ్ద సు(శీకమహా నిధానము"  పట్టూభిరాముని 
వర్ణన ప్రత్యేక పరువాన్ని అందింది. 
నిర్మలాశయ నార నిజవర్తనా చార 
నిహిత మానవధర్మ నియమ పరుడు, 
ధారుణీ పాలనాధార శాస్త్రన్యాయ 
మార్గాచరణ శీల మాన్యమూర్తి, 
సర్వ జనామోద సత్యవాక్సరి పాల 
నాశయోదార జిహ్వాంచలుండు, 
దురిత కార్యోన్మాద దుష్టశిక్షణ శౌర్య 
సామర్ధ్య పౌరుషాస్పదుడు నగుచు, 
రమ్య సద్గుణ ధాముడా రాముడలరె 
సకల జనభాగ్య సంక్షేమ సౌఖ్యరాజ్య 
సార్వ భౌమత్వ కీర్తి ప్రశస్తి దనరి 
రామరాజ్యము భువిని స్వారాజ్య మనగ. 
ఈ కవిగారి రచనా వైశిష్ట్రమును గూర్చి ఒకమాట- సమాసములు 


Xi 
ద్దీర్ణములైనను రమణీయ పద పదార్హ బంధము లై రసబంధురముగ, అనర్గళ గంగా 
ధార వలె (ప్రవహించును. ఉచ్చారణ సామ్యము గల పద ప్రయోగముతో పెక్కు 
చోట్ల యమకము నొక అందముగా వాడిరి-మధుర మనోహరము (ప్రసన్న భావ 
కలితమునైన ఒక (ప్రత్యేక శైలి నలవరచుకొన్న పద్య విద్య వీరిది- ఇట్టి కవితా శక్తి 
చాల అరుదు-నాటి నేటి (ప్రసిద్దాం(ధ్ర కవుల పోకడులందందుగాన వచ్చును. శ్రీ 
నాథ పోతనల (ప్రభావము వీరి రచనలందెక్కువ. (ప్రతి పద్యము నందును ఒక శైలీ 
చమత్కృతి కానుపించు రసవత్‌ సుందర కావ్య మిది. 

కొన్ని సామాన్య వాక్యములలోనే చమత్కారము చూడుడు. 
1. సీత. ఓ రావణా! ఆనాడు నా రాముడచ్చటనే ఉన్నచో “నీ కంఠమ్ములు గ్రా స్తధారా 
కృత్తమ్ములు చేసి యుండెడిని గృధ్ర (శ్రేణికాహారములో '- అన్యాయంగా జటాయు 
పక్షిని జంపిన ఆ దైత్యుని దేహఖండాలు (గ్రద్దలు పీకుకు తినవలెనని- 
2. లంగాదహనము: దైత్యులు హనుమ తోకకు నిప్పు బెట్టారు- “వాలము నుండి 
రాలిన రవల్‌ రగిలించిన నిప్పు మంటలో కాల దొడంగెలంకో- వాళ్ళ యిళ్ళకు 
నిప్పు వాళ్ళే పెట్టుకున్నారు- హనుమ నిమిత్తమా(త్రుడు. * దావాభీల వాలానల 
జాషలాద్యుము '' లంక. 
3. హనుమ రావణునితో: రావణా కామాంధుడనై నీవు చేసినది  మహీసు తాప 
హరణమ్మా! కాదు; లంకాపుర శ్రీనాశమ్మగు కాలపాశము నీ మెడకు చుట్టుకున్నావు. 
4. వారధి వర్ణన: *“అదియున్‌ వారధి కాదు వార్రిపయి. దైత్యాధీశు దుర్మంత్ర దుర్మద 
దుర్నితికి మృత్యువేదిక * అని సురలు గగనమున సంభాషించిరి- 

ఇట్టవి ఆద్యంతము కావ్యంలో కోకొల్లలు- 
కవయిత్రి మొల్ల తెలుగులో కవిత్వం చెప్తే కందువ మాటలు, సామెతలు అందంగా 
కూర్చాలంది. (శ్రీ సుబ్బారావుగారు తమ రచనలో అవి ఎంతో అందంగా కూర్చారు. 
హనుమ గండరగండడు. 
నవ్వులాటలు, చెప్పున నల్గివచ్చుట, లేచినవాడు లేచినట్లై గుట, 
వైరిపై నెడమ కాలిడిత్రొక్కినట్టు, చీమచిటుకన్నన్‌, 
లేచిన కంటిరెపు ముకుళింపక, 
ఆడంబోయిన తీర్ట మెట్టదుట నున్నట్లు, 
చచ్చి చేసెడిదేమి, వలను చిక్కిన పులుగు, 
క్రిందు మీదులుగ సేయన్‌, కాలము లేదు మాటలకికన్‌, ఉన్న పాటుగా, కాలదన్నుట, 
నీ వొకలెక్కా, గగ్గోలున, మొదలయిన తెలుగు పలుకు బడులు ఈ రచనలో కొల్తలు. 


XIV 
పద్యవిద్య అందరికీ అలవడేదికాదు. ఛంద శ్శిల్పాన్ని సమాదరించిన 
సత్కవులలో కొండేపూడి వారొకరు. ఏ సందర్భానికి ఏ వృత్తాన్ని కూర్చాలి,, ఎలా 
కూర్చితే అది జౌచితీమండి తమై అలరారుతుంది అన్నది పద్యవిద్యోపాసకులకే 
అవగతమయ్యె విషయం. 
ఆది కవి నన్నయ శకుంతలో పాఖ్యానంలో కవిరాజ విరాజితంలో 
కణ్యాశమాన్ని చూపించాడు. అలొగే మణి గణ విరాజితమయిన దశకంఠుని సుందర 
సౌధాన్ని కవిరాజ విరాజితంలో కూర్చారు వీరు. 
“చని చని ముంగట సర్వ వికస్వరచారు సుమావళి సౌరభముల్‌ో 
“వూనిని' అంటే అభివూనవము కలది అని అరం. రావణుడు 
అశోకవనంలో సీతను చూడడానికి వచ్చిన సందర్భంలో సీతా మానిని అవస్థను 
'మానిని' అనే ఛందస్సులో వర్ణించి జౌచిత్యం పాటించారు. 
మానిని: 'కాయమునెల్లను క్లా్మాసుత వేగమె కాళుల సేతుల గప్పికొనెన్‌. ' 
శ్రీరామ వృత్తాంతాన్ని హనుమ చెట్టు మీద నుండి సీత మనస్సులో, 
పూలజల్లు కురిసి నట్టుగా వర్ణిస్తాడు. ఆ వృత్తాంతమంతా మంజరీ ద్విపదలో అల్లారు. 
అక్షయ కుమారుడు అతి ఉత్సాహంతో యుద్దానికి వచ్చిన సందర్భాన్ని 
ఉత్సాహ వృత్తంలోను, యుద్ద వర్ణన రధోద్దత ' వృత్తంలోను, లంకాదహనం జరిగిన 
సందర్భంలో లంకా నగరమంతా రోదిస్తున్న విషయాన్ని రోదకము అనే వృత్తంలోను 
అభివర్ణించారు. 
రోదకము: ఈదెసె నా దెస నెచ్చట గన్నన్‌ 
ఏ దరి కింజన నీయని లంకా 
వీధుల నగ్నులు వెల్వడి రాగన్‌ 
రోదనలందసురల్‌ బడిరార్తిన్‌! 
ఆకాశ వీధిలో ఎగిరి వెళుతున్న హనుమను భుజంగ ప్రయాతంలోను- సీత 
యిచ్చిన రత్నాన్ని భద్రంగా దాచిన విషయాన్ని 'భద్రకము లోను వర్ణించడం మెచ్చ 
దగిన విషయం. 
భద్రకము: వాతవీచి భయంబునన్‌ 
సిత యిచ్చిన రత్నమున్‌ 
(బ్రాతిగా కడు భద్రమౌ 
రీతి దాచెను హన్మయున్‌ ! 


XV 
మహో వీరులైన రామరావణుల యుద్దంలో “మదరేఖ' తోచిందా అన్నట్టు- ఆ వర్ణన ' 
'మదరేఖ' వృత్తానికి ప్రత్యేకించారు: 

మదరేఖ:- ధెర్యోత్సాహుడు దర్ప 
స్తెర్యోద్దాముడు సత్వౌ; 
దార్యుండై రణధాటి 
ధుర్యుండై చనెతోడో ! 
యుద్దానంతరం ఖండిత రిపుడై కోదండార్చిత పూజ్యుడై సీతా సమేతుడై పుష్పక 
విమానారూఢుడై శ్రీరాముడు అయోద్యకు వచ్చే సంరంభాన్ని “విమానము” అనే 
వృత్తంలో అభివర్ణించారు. 
విమానము: ఆ పుష్ప కారూడుడౌ చున్‌ 
దీపించు తేజో ముఖుండై 
భూపు|త్రి పొల్ఫార ప్రక్కన్‌ 
(ప్రాపౌచు రాముండు నెగెన్‌. 
శ్రీరాముడు, హనువు- భూలోకంలో కొన్ని అక్కలు తీర్చడానికి 
అవతరించారు. ఆ విషయాన్ని మధ్యాక్కఅలోను, కావ్యాంతాన ' మంగళమహాశ్రీ' 
(వ్రాసి ఛందళ్శిల్చ పారగులయ్యారు కొండేపూడి వారు. 
ఇంతటి ప్రాఢప్రబంధాన్ని జౌచితీ మహితంగా కూర్చిన కవిగారు ఇది నా 
వర్త జరిగిన పనా? స్వామి కృపి అన్నారు. నిజమే భక్తిభావ బంధుర మయిన మనస్సు 
అలాగే పలికిస్తుంది. ప్రాణప్రదంగా భావించి రామ కార్యాన్ని నిర్వహించిన హనుమ 
కపి సేనతో 
“దాశరథి దయ, సీత వాత్సల్య గరిమ 
మీదు దీవనల్‌, నాకును |ప్రోదిగాగ 
చేయగల్షినయంతనే చేసినాడ 
ననుచు న(ముడై వారికా హనుమ(మొక్కె... 
ఆ రామ భక్తుని భక్తులు కవిగారు. వీరి ధోరణి వేరెలా ఉంటుంది. అందుకే. 
“ఈ యతుల (ప్రభావ మహనీయ కృతిన్‌ రస రమ్యరీతులన్‌ 
(వ్రాయగ నేవెవండను కృపా మధురామృత వీక్షణా యత 
(శి యుత మూర్తులాయిరువు రిచ్చిన ఆ శిష భాగ్యరోచిర 
ధ్యాయ మనోజ్ఞ కావ్య గుణమై విలసిల్లైను గాక నర్మిలిన్‌. 


xvi 


శ్రీ కొండేపూడి వారి గుండె నిండుగా (ప్రవహించే రావు భక్తి 
రసాయానం- హనుమంతుడు రామపట్టాభిషేక సమయంలో చేసిన శ్రీరామస్తవం 
అక్షరం అక్షరంలో |ప్రవహిసూ ఉంది. కావ్యానికి మకుటాయ మానమయిన ఘట్టం. 
అసలు హనుమ సీతా దర్శన వృత్తాంతాన్ని చెప్పినపుడు కపిసేన 
అమృతా సొరము లక్ష రాక్షరములట్టూ రించిరావానర 
(ప్రముఖుల్‌- -------- లంక కాల్చిన కథన సర్వమ్ము వా[క్రువ్వగా 
అంటారు. సీతా వృత్తాంతం హనుమ చెప్తుంటే-లంక గాల్భిన విషయం వింటూ 
ఉంటే- అమృతా సారము ' అక్షరాక్షరముల పొంగి పొరలిందనడం అక్షర సత్యం. 
కథ రావుకథ, హనుమంతుని కథ కూడా- సువర్ణానికి తావి అబ్బిన 
సందర్భమిది. 
“భావం రామకార్య నియమ వ్యాపార సంప్పక్తమ్ము కాగా 
ఆ కవి-(ప్రణుతామల పదపదార్ర ఫణితిని 
మృదు పద బంధురరసభావ ఫణితిని, 
కావ్యరస విశ్రుత సుందర పద్యవిద్యలన్‌ 
-ఈ మహాకావ్యాన్ని విరచించారు. 


రసాభ్యుచిత బంధంతో పదలాలిత్యము కమనీయము హృుదయాహ్లదమైన 
శైలిలో సాగిన ఈ మహా (ప్రబంధం ఆంధ్రులు గర్వించదగ్గ రచన. 

పుష్పగిరి తిమ్మన సమీర కుమార విజయం నేడు అంతగా వ్యాప్తిలో లేదు. 

సమాజంలో ప్రతి వ్యక్తికి ఆవళ్యకములు ఆదర్శములు అయిన విద్య 
వినయము వివేకము, పరోపకారము, దీక్ష, కార్య నిర్వహణ సామర్హ ము, నిష్కలంక 
ప్రవర్తన, సాహసము, స్వామి భక్తి, ధార్మిక చింతనాది సద్గుణములు కల, మహాత్ముడు 
హనుమంతుడు శివాంశ సంభూతుడు. విష్ణ్వతారుడగు శ్రీరామునకు దుష్ట దైత్య 
విధ్వంసమునకైతోడు వచ్చిన కారణ జన్ముడు. ఈ విధంగా హనుమచ్చరిత్రమును 
ఒక అపూర్వ రీతిని రూపొదించిన ఈ మహాకావ్యం ఆంధ్ర సాహితిలో సుస్ట్రిరంగా 
నిలువగల ఉత్తమ (గ్రంథం అనుటలో అతిశయోక్తి లేదు. 
హనుమ వ్యక్తి త్వాన్ని శ్రీ సుబ్బారావు గారు ఒకటి రెండు మాటల్లో ప్రస్పుటంచేసారు 
“శెవాంశ(ప్రభవుం డజేయ బలుడు '' 
“కారణ జన్ముడున్‌ దివిజ కార్యధురంధరుడు '' 
““వరజన్ముం, డురుసాహసుండు, శ్రుతి విద్యదాార్ధి పొరంగతుం, 
డరిలోక(ప్రళయుండు, రామపదపూ జాసక్తు, డౌదాత్యస 


Xxvil 


చ్చరితుం, డుత్తమకార్య దిక్షితు, డుదంచద్రహ్మతేజో మహో 
ద్దుర దీవ్య ద్వదనాంబుజుండు, హనుమంతుడన్న సామాన్యుడే. 
ప్రజాహృదయాల్లొ ఆవిధంగానిల్భి ఉన్న మహాత్ముడు హనుమంతుడు 
ఆధునికాం[ధ పాఠకులకీ హనువుత్రబంధము స్ఫూర్తిదాయకమైన వుంచి 
ఉపాయనము. 

నరనరాలా రామ భక్తి ప్రవహిస్తున్న స్టితిలో కవిగారు 


“భావము సర్వ మీవయయి భావిత కార్యము సర్వమీవుగా 
త్రోవలు జూప గల్లు నెనరుల్‌ గనుటెన్నటి కబ్బునంచు నీ 
పావన పాదసేవలను బాసటగా గొనియే గుచున్న నా 
జీవనయాత్ర యందున ప్రసిద్దిని సిద్ది నొసంగు మీశ్వరా ! 


వారి జీవన యాత్రయందే కాదు, కవితా జీవిత యాత్రలోని ఈ ప్రబంధాని 


కిన్నీ (ప్రసిద్దిగలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రాచీన ఆం(ధ 
(ప్రబంధరీతులలో వచ్చిన గొప్పు రచన యిది. 


““ జైాహనుమాన్‌ ”” 


Xxvill 


ప్రార్దన 
విఘ్నేశ్వరుడు 


శుక్లాంబరధరం విష్ణుం శశివర్థం చతుర్భుజమ్‌ ! 
(ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నాపశాంతయే! ! 


శ్రీరాముడు 
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ! 
రఘనాథాయ నాథాయ సీతాయాః పతయేనమః! ! 
ఆపదామపహర్తారం దాతారం సర్వసమృదామ్‌ 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌!! 


హనుమంతుడు 
అంజనాందనం వీరం జానకీశోక నాశనమ్‌! 
కపీశమక్ష హన్తారం వందేలంకా భయంకరమ్‌!! 


' 'గోప్పుదీకృత వారాశిం మశకీకృత రాక్షసామ్‌ 
రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజమ్‌ 


మనోజవం మారుత తుల్యవేగం జితేం[ద్రియం బుద్దిమతాం వరిష్ట్రమ్‌ 
వాతాత్మజం వానరయూధముఖ్యం (శ్రీరామదూతం శిరసానమామి 


ఆంజనేయ మతిపాటలాననం కాంచనా (ది కమనీయ విగ్రహమ్‌ 
పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనమ్‌ 


సరస్వతి 
' సరస్వతి! నమస్తుభ్యం వరదేకామరూపిణీ! 
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతు మే సదా!! 


Bk Ee NO 
శ్రీ రామాయనమః 
శ్రే హనుమత బంధము 


సమ్ముధలంఘనము 


(శ్రీమద్రఘుకుల సోమా 
భూమీతనయాభిరాము, పూజితనామా ! 
కోమల వార్దుక జలద 

శ్యామా, సితకీర్తి ధామ, జానకి రామా ! 


దేవా (శ్రీ రామచంద్రా ! అవధరింపుము 


సుందరుండాహనుముంతు6డు 

సుందరమగు వార్డి దాటి, క్షోణిజ సీతా 
సుఠదరీనికు:గన నెగడు 

సుందరకథ నిక వినిచెద, సుందర రామూ ! 


ప్రాచీసుందర శైల పీఠి హరిదశ్వస్యందనారూఢుడై 
ద్యోచక్రమ్ముంబరి భ్రమింప నినుండుద్యో గించు చందంబునన్‌ 
వీచీవ్రాత విశాలవార్థితరణో ద్విక్రాంతదీక్షాత్ముడై 

తోచెన్‌ మారుతపుత్రు డున్నత మహేంద్రోర్వీధరా గ్రమ్మునన్‌. 


తనువున తాళతరుప్రమాణముగ నుద్దండించి శెలమ్ముప్రై, 

వనధిన్‌ దాటు నుపాయసాధనలు న(ల్రుక్కల్‌ విలోకించు నా 
హనుమన్‌ మూర్తిని గాంచి సాగరము సర్వాంగంబులన్‌ భీతితో 
వణకన్‌ సాగెడి రీతి నుండె విచలత్‌ భంగోత్కరగ్రేణులన్‌. 4 


శ్రవానుమకులంధము[ 


S| 


వనచరనాథు నాజ, యినవంశ విభూషణు వాంఛ, జాంబనం 
తుని సముదుత్సుకత్వ వినుతుల్‌ కపినేనల సౌహృదోల్లసత్‌ 
ప్రణుతులు సర్వముం గలసి వచ్చిన నూతన ధైర్య హేతువుల్‌ 
తన కొక మార్గ దర్శక విధమ్మున గన్సడె వాయుసూతికిన్‌. 


4 ఆవిసినమ్ములన్‌ వనచరాధిపుంగొల్వున కేగు దీక్షలో 
నీవును బోవు త్రోవ లవనిన్‌ సుగమమ్ములునై దలిర్పగా 
దేవత లెల్ల రేకమయి దీవనలిచ్చెదరయ్య నాయనా ! 

నీవెటు కేగినన్‌ జయము నీయది యౌనను'* తల్లిపల్కులున్‌. 


(శ్రీవిన్యాసములై సుధామధు రసా(ర్దిభూత సౌమ్యమ్ములై 
యేవేనో తలపుల్‌ మదిన్‌ బొడమి యూరింపన్‌ నవస్వాదువుల్‌ 
భావం బేకముఖంబు జేసి కొని విశ్వాసమ్మునన్‌ (బ్రార్టనల్‌ 
గావించెన్‌ బవనాత్మజుండు కరయుగ్మం బెత్తి భక్త్యంజలిన్‌. 


ఆ యనిలాత్మజుండు దనయంతన దా ననివార్య శౌర్యరే 
ఖాయత వీరుండయ్యు వినయానత శీర్దుడు తూర్పు దిక్కుగా 
నై యొనరించె బ్రార్ధనల నాదృతిమై దనయత్నమందునన్‌ 
సాయముసేయు గాకనుచు సర్వ విధమ్ముల పంచభూతముల్‌. 


నీ వేవేదవిధమ్ము దెల్పితివొ కానీ చిత్తచాంచల్యముల్‌ 
బోవన్‌ సల్సితి వుత్రమాశయ సముద్బోధమ్ము, సన్మార్గమీ 
భావం బందున నిల్సి నావు గురుదేవా ! నానమస్కారపూ 
జావాల్రభ్యము స్వీకరింపుము జగచ్చకూ, దినేశప్రభూ |! 


ధీరత మీజుగా [(త్రిజగతీ పరిపాలనసేయు దర్పవి 
స్తారుఃడు, మౌని వెన్నెముక దాలిచి దాననలోక ఘోరముల్‌ 
దూరముసేసినట్టి బలధుర్వుడు, నాపిన నాటి చెయ్యికిన్‌ 

సైరణంజేసి నన్లనిన స్వామి మహేంద్రునకున్‌ నమస్కృతుల్‌. 10 


నముద్రలంనునము ] 


తనతపముల్‌ ఫలించిన కతమ్ముగ స్పష్టియొనర్సి వక్రని 
స్వనము లుదాత్తలోకహిత వర్తన సూక్తులు నైగమార్హ శా 
సనములుగా విరాజిలిన సాధువు విష్ణుని బొడ్డు తమ్మిలో 
జననము గన్న వేల్పుగమిసామికి, (బ్రహ్మకు నానమస్కృతుల్‌. 


గిరిశిఖరాలనుండి క్షితికిన్‌ దిగి వచ్చుచు ప్రాణి కోటికిన్‌ 
సురుచిర జీవనార్థ్హముల శోభలొసంగు నదీమతల్టులె 

న్వరి కవుగిళ్ళ చెల్మికయి పర్వులు బెట్టుదు రాతరంగసుం 
దరునకు భూమి నల్లడల దాకెడు వార్నిథికిన్‌ నమస్కృతుల్‌. 


అలికవిలోకనమ్మున మహేోగ్ని శిఖావళి దాచుచున్‌ జగత్‌ 
ప్రళయము వచ్చుదన్క, శుభభద్రతలన్‌ [బజకిచ్చు స్వామికిన్‌ 
సలలిత సౌంధ్య నాట్య విలసన్నవరాగ విభాసురాం(ిని 

ర్మల జల జాత యుగ్మున, కుమారమణీపతికిన్‌ నమస్కృతుల్‌. 


మానవ నితి మార్గ నియమమ్ములు రూపముగొన్న ధర్మసం 
స్థానము దీనరక్షణవిధామహనీయుడు, విల్దునమ్ములన్‌ 
బూనిన లోకముల్‌ నిలువ బోని పరాక్రమ వహ్ని, రామభూ 
జానికి, తత్సమాను డనుజన్ముడు లక్ష్మణ మూర్తి కంజలుల్‌, 


ఏయమ వెదమంత్ర మహనీయ సముజ్ఞ్షల యజవాటికా 
(శ్రీయుతమూర్తి, సాధుగుణశీల విశాలమహః పవిత్రతే 
జోయుతకీర్తి, రాముపయింజూపులు నిల్పుచునున్న సాధ్సికిన్‌, 
మాయల(ముచ్చు పాల్పడిన మాతకు సీతకు నానమస్కృృతుల్‌- 


తలచిన వేల్పు సాముల ఉదార సమున్నత తేజ మంతయున్‌ 
గలసి యొకండుగా నయి మొగంబున వెల్లినయట్టు దోచె నా 
సలలిత సాధురూప విలసన్మహనియుండు మారు తాత్మజుం 
డీల నకలమ్ము దీప్త మొనరింపగంజాలిన కాంతి పుంజమైై. 16 


శ్ర హనుముకబంధయు 


ాాలాలారారాాాాడరా 


అన్నిటికన్న మిన్నయనగా పవనాత్మజు మానసమ్మునం . 
దున్నది రామమంత్ర నమహిమోజ్ఞ ల దివ్యబలమ్ము, సర్వశ 
కు5న్నత సుప్రసన్నము, మహోదధి సంతరణైక వేగ సం 
సన్నము, దైత్యసంప్రతతి పాటవ పాటన దోర్చలో గ్రమై. 


నూనవరూపుంగొన్న పరమాత్మయె రాముడటంచు దోచు నా 
దానవు, డెన్వ డోయతని తన్విని దొంగిలి పోవుటల్‌, తదా 
ఖ్యానము నందు నిట్లొక డనై నియతింబడి యేగుచో మదిం 
గానగ నౌ నెదే నొక వికాసము మోసెద నేమొ యీపనిన్‌. 


ఈమహానియ శక్తి యిటు లెచ్చుటి నుండి లభించె నాకు, శ్రీ 
రాముని దీవనల్‌్‌ తెలియ రాని మహత్తర దివ్యశక్తి సం 
స్తోమము, లిట్టు నన్ను దయంజూచిన భాగ్యమటన్న యూహయే 
వేమణు పొల్ఫు నాప్తవగవీరుని మానసమం దుదారమై. 


తన పాదమ్ముల క్రింద 6 ద్రొక్కువడుచున్‌ ధా త్రీధరంబెబ్రందో 
చిన దల్పమ్మగు మట్టి కుప్పగ, నభస్తీరమ్ములన్‌ దాకు చుం 
డిన వారాశియు సల్వలమ్ముగనె యుండెన్‌, నూత నోత్సాహస 
త్తనిరూఢోన్నతు 6 డాసమీరజుని నేత్రద్వంద్వ దృగ్రేఫికన్‌ . 


పదములు త్రొక్కిపట్టుకొని, బాహువులన్‌ విడసాచి, నాకమున్‌ 
గదియగ తోక ద్రిప్పుచును, గట్టిగ శ్వాస బిగించి, యొక్కటౌ 
నుదుటున నింగిపై కెగసె హుమ్మని మారుతి, మూలముట్టుుగాం 
గదలి పగుళ్ళు వోయిన నగధ్వనికిన్‌ నలుదిక్కుల ద్రువన్‌. 


ఉండిన యాత డున్నటుల నొక్క యదాటున పైకి దూకు ఆ 

దండ మగంటిమిం గనుచు తక్కిన వానరసేన సర్వమున్‌ 

గుండెలు చేతులం దడుము కొంచు తలంచిరి, నిక్క మింక ఈ 
గండర గండండెంతకును కాగల డన్ననుతుల్‌ వచించుచున్‌. 22 


mn num Te 


పారావారముపై, సభస్టలముపై, బ్రహ్మాండ గోళమ్ముపై 
కారోహించుచు నున్న యట్టులుగ నంతంతై ప్రధావించు సా 
మీరిం గాంచిన వానరాళికి కనుల్‌ మిర్మిట్టు కల్సించె వి 
సారోదంచిత విక్రమోన్నత మహత్త్వం బాంజనేయమ్ముగా. 


భువిపై వానరు లిట్టు లుండగ మహామోదప్రసన్నాస్యులై 
దివిపైనుండి సురోత్కర మ్మతిరయో ద్రేక స్పుర ద్వేగ వై 
భన తేజమ్మున రామ దూతగ మహా పాథోనిధిం దాటు నా 
పవమానాత్మజుపై జయోత్సవ సుమవాతంబు వర్షించిరిన్‌. 


పవమానాత్మజు పాదఘట్టునల సర్వమ్మున్‌ సమూలమ్ముగా 

నవియంబాణీ మహేంద్ర శైలము వికారాకారముం దాల్పగా 
వివి ధోత్సాతము లుప్పతిల్లిన గతిన్‌ భీతిల్లి రందున్న మా 
నవ మౌనీశ్వర సిద్ద సాధ్య గణ గంధర్వాదు లత్యంతమున్‌. 


బరువుగ మోపీ యూతగొను వాయుతనూజుని కాలి త్రొక్కునన్‌ 
గిరిశిఖరమ్ము కూలి విరిగెన, తరువుల్‌పడె మూలముట్టుగా, 
పరువులు బెట్టె సర్పములు, పక్షులు గూళ్ళను వీడి పోయె ని 
రృరములు రూపతెన్‌ జనులు జంతువులున్‌ జని రిళ్ళు వీడుచున్‌. 


సెనుగాలి విచిన వేగమ్ము నందు 
వెనుక ముందుల కూగు వుక్షమ్ముపగిది 
చదల వెంబడి నేగు సామోరిలోన 
కదలి (కొందలపులు కదలించె మదిని. 


ననజాక్తుం గొని యెగు భూరి జవ సత్త ఏ స్ఫూర్తి మన్మూర్తియా 
వినతాపుత్రుని శక్తి నాయెడల దీసింపన్‌ వలెన్‌, శీఘ్రమ 

య్యినవంశా (గణి రామువార్త గొని నేనీవారిధిం దాటి లం 

కను జేరన్‌ వలె చక్త్షురుత్సవముగాంగానన్‌ వలెన్‌ జానకిన్‌- 28 


శ్రిహనువుత్తభంధవు [నాం 


uu — 


బింక మ్మెప్పుగ నేగి దైత్యుపురిలో ప్పుథ్వీజనుంజూచి రా 

వమూంకం బుంగర మిచ్చి రావలెను, నాయత్నమ్మునం దెట్టియా 
తంకం బెన్వ రొనర్సినన్‌ విలయవిధ్వస్తమ్ము గావించి యా 
లంకన్‌ రావణుతోడ మోసి కొని హేలన్‌ రాము ముందుంచెదన్‌- 


రామక్షాపతి మాట నాదు హృదయ ప్రత్యగ్రమై (మైగగా, 
భూమీపుత్రి పదమ్ము లీకనుల కింపుల్‌ గూర్చి వెలొందగా, 
ఏమీ ! నాకొక అడ్డువచ్చునె, యొకండేదేనియున్‌ గల్లుచో 
భీమోద్దామ మదీయ వాల విచల ద్విక్షేసముల్‌ చాలికన్‌ . 


మైనాకుడు 


భావం బిట్టుల రామకార్య నియమ వ్యాపొర సంస్నక్తమై 
ద్యోవీధిం బడి యంజనాసుతుడు విద్యుల్తేఖికావేగియై 
యా వేశంబున నేగు దీక్షలఖిల మ్మా సాగరస్వామి తా 
నై వీక్షించుచు తద్భలోన్నతుల కత్యాశ్చర్య ధుర్యాత్ముడై- 


జగతిన్‌ మాయభివృద్దికిన్‌ కతము విశ్వస్తుత్య చారిత్రుడా 
సగరక్షాపతి, తత్పవిత్రకుల సంజాతుండు (శ్రీరాము దూ 
తగ నేగున్‌ హనుమంతు. డీతనికి యా(త్రాక్లేశముల్‌ లేని రీ 
తిగ సాహాయ్యమొనర్భ్సగా నతడు ప్రీతిం జిత్తమం దెంచుచున్‌. 


పాతాళమ్మున నున్న దైత్యగణముల్‌ పైకెత్తి రాకుండగా 

మూతం బెట్టె సురంద్రుం డొక్క కుధరమ్మున్‌ మున్ను మైనాకునిన్‌ , 
ప్రేతిన్‌ వానిని బిల్చి సాగరుడు కోరెన్‌ రాము కార్యార్థ ము 
ద్యోతప్రాభవమొప్పు నేగు హనుమంతున్‌ శ్రాంతు నొందింపంగా- 


సూర్య భగవానుడే తన చుట్టు దిరుగు 

పేరు కీర్తులు గలిగిన మేరుగిరికి 

వరసుతుం డల మైనాకపర్వతుండు, 

గర్భమందు బంగరు నిధుల్‌ గలుగువాడు. 34 


సుము[దలంఘనము 


త — —™— — —— ”॥—॥™॥—॥—॥™॥™॥ ”™”॥™ ™॥— ”—|—|—!—!—™|౦ూ 


మైనాకుండు సముద్రుమాట తనకున్‌ మర్యాద యే యౌనటం 
చానందంబున లేచి పైకెదిగ, ఛాయావుక్ష సంశీతల 

స్టానమ్ముల్‌ గల యున్నతా(గ్రములతో, సౌ వ్యర్ధ వర్ణాధికా 
నూన(్రోజ్ఞల కాంతిత, సకల సానుప్రాంతముల్‌ వెల్లగా. 


శనులు వాయంగ తనదు శీర్ణమ్ము మీద 
నాగు డని సిల్హె హనుమ నాయద్రివరుడు, 
ధరణి నుపకారనుతుల చైదమ్ము లిట్లై 
తనరు నవ్యాజ సౌహార్హ తత్సరతల. 


నేమ మెటీంగి స్వీయ కరణీయము సేయగ బూనినట్టి మే 
ధామతి గాడ్డుపల్టు, తనదారికి నడ్డుగ నిల్ఫు దానవ 
స్తోమము నుక్కడంప వెనుంజూడని ధీరత నేగు వార్హిపై 


రామధనుస్తుముద్గత శరప్రథమాన మహోగ్ర శక్తియై . 


ఎణుగం డాగిరిగూర్చి వాయుసుతు, (డేమీ ! యెంతకున్‌ బూనెనీ 
గిరి నాకిట్టులనడ్డుగా నిలిచి యొక్కింతేని దారీయ డీ 
గరువం బెట్టిదొ, చూతు నేనని నగాగ్రప్రస్త రోపాంతమం 
దురమున్‌ నొక్కి యణంచె నద్రిసకల మక్కుమ్మడిన్‌ డీల్వడన్‌- 


ఈ కపి కింత శక్తి కలదే యని యిబ్బుర మంది లేచి మై 
నాకుడు మానవాకృతిని నాయన ! యోహనుమంత నిల్వుమి 
నాకడ కొంతసేపు సయనమ్మున నికు లభించు శ్రాంతి నా 
యీ కుసునూవనీజ రమణీయ సుశీతల సాను సీమలన్‌. 


ఒక సహస్ర మదేభము లుక్కుమిణే 

త్రొక్కినను నొవ్వురాని సత్తు ఏడనునేను 

నీయురస్పర్శ నణగారి పోయి తిటుల 

ఎంత బలంతు డగుదు వోయీ కపీం[ద ! 40 


 హనుమ[తబంధము 


హ్‌, 


నీకును మేలుగోరి యిట నిల్ఫితి, నీపిత వాయుదేవుడే 

యీకడ నన్నునిల్సెను సురేంద్రుని వజమునుండి రక్షయున్‌ 
నాకొనరింప, మీరు సుమనస్కులు ప్రత్యుపకార మైన యీ 
నాకరణీయ మిద్దియు మనమ్మున వేజుగ నెంచంబోకుమీ. 


నిను మిం కొక్కటి, నీకు సతతియు మావిధ్యుక్త దర్శంబు, రా 
ముని పూర్వీకులె వార్ది వృద్ది కిలపై మూలమ్ము, (శ్రీరామ చం 
ద్రుని కార్యమ్మున నేగు నిన్లని సముద్రుండిట్టు ననోరె నో 
హనుమా! త్వాదృశులందు చూపగల మర్యాదమ్మ మర్మాదయా 


అను మైనాకుని పల్కులందు రఘు వంశాధీశు డారామ చం 
ద్రుని మాటన్‌ విని నంత మానసము నందున్‌ హర్ష ముత్కర్షమై 
హనుమంతుండును మందహాసరుచిరాస్యస్వాదు సంభాషణ 
మ్మున బళల్కెన్‌ వినయాప్పవాక్యముల కూర్ముల్‌ తీపు లూరింపగన్‌. 


సంతోషించితి మీరొనర్పదగు నీ సత్కార మర్యాదకున్‌ 
స్వాంతంబందున గాని, రామ విభు కార్యమ్మందు నాలస్యమా 
వంతైనన్‌ పలుపంగంజాల నిక మీ యాతిథ్య సత్కార్యమే 
నెంతో ప్రితిగ స్వీకరించినటులే యెంచన్‌ వలెన్‌ పర్వతా! 


అని, ప్రియవాక్యముల్‌ పలికి యా హనుమంతుడు తా నురమ్ముతో 
నణగెడు నట్టు నొక్కిన నగాగ్ర తలమ్మున నొవ్వు వాయగా 
పుణికి కరమ్మునన్‌, త్వరగ పోవలయున్‌ సెలవీయుడంచు నం 
దనమిడి, పర్వతాబ్దులకు, దానరిగెన్‌ విను వీధి త్రోవలన్‌. 


తన పయి నిల్సె నీవనధి దాటి నిశాటుని వీటి లోపలన్‌ 

జనకజ గాననౌ బరువు సర్వ, మి దెంతటి కష్టమైననున్‌ 

దనపని మాని, సౌఖ్యముల నాసగొనండు, విలంబ మోర్వ డా 
హనుమయు; కార్య దీక్షితుల ఆశయ సాధన లిట్లు భాసిలున్‌. 46 


[డోరా నవక 


EA 


ఏ పిన నాడొ మిన్నులకు నేగిన ధైర్య జవాతిరేక సం 
ధాపరి దీప్తమైన (ప్రభుతల్‌ పది రెట్టయి నేడిటన్‌సము 
ద్రోపరి భాగ లంఘన సముద్యమ మం దగు పించె తీవ్రది 
జాపటు కౌశల ప్రథిత సత్త జనమ్ములు వాయుసూతిలో. 


హేలన్‌ లేచిన లేచుటే తడవుగా నేగెన్‌ నభోవీధిపై 
తాలోత్తాల విజ్బంభమాణము తనూ ధైర్యంబు దీపింప, దిగ్‌ 
వ్యాలో లాంబుద మాలికల్‌ చెదరి పోవన్‌, తారకాగోళముల్‌ 
తూలన్‌ దారుల వెంబడిన్‌, పవన పుత్రుండుగ్ర వేగోద్దతిన్‌. 


సనారమాత సురస 


వినుత ప్రాభవుడై, పరాక్రమ రమా వి(క్రాంతి సంపన్నుడై 
హనుమంతుం డుదధిన్‌ దరించు బల విద్యాపాట వో ద్రేకముల్‌ 
గనియున్‌, వాని బలాతిరేకము. బరీక్షల్‌ సేయగా. బంపి నా 
రిన తేజస్విని నాగమాత సురసన్‌ బృందారకుల్‌ నేర్పుమై. 


నరకప్రాయము జిహ్వికోద్భవ దురంతాగ్నిచ్చటా పాటవ 
స్ఫురణాపాయము, నాసికావినర సంభూతో(గ ధూమాబ్దని 
రృరితోచ్చా్వస నికాయమైన నిజవక్రస్థాన ముర్వీధ్ర కం 

దర విస్తారము జేసి నిల్ట్ఫె హనుమన్‌ ధట్టించు చా కాంతయున్‌. 


హనుమంతా? విను మాకటంబడితి, నాకాహారముంగా ని నుం 
గొన బంపించిరి సర్వదేవతలు నాకోర్కెన్‌ వడిన్‌ దీర్పగా 
జనుమీ వ్రమునందు తిందు కసిమాంసం బెంతయో యిష్టమై 
దనరున్‌ నోటికి, నేటికీ పగిది లబ్రంబయ్యె నీదేహమున్‌. 


తెలియునోలేదొ వానర ధీర ! నీకు 

బ్రహ్మ వర మిది నాకు, నెవ్వండు గాని 

నాదు వక్తంబు దాటి చనంగ లేడు 

రమ్ము, చవింజూతు నిన్గువేగమ్మె యనిన. 52 


నాగరమాతనురస [ = 


ననుబోనీయక దారి కడ్డుగ తనంతన్‌ వచ్చి తీండ్రించి నన్‌ 

దిన నుంకించిన దెవ్వరీ దనుజ ! ఏతీరైన గాని మ్మృటం 

చును దానేగెడి రామ కార్య విధులన్‌ సూచించి యావెన్కవ 

త్తును నన్నుం దినవచ్చు నంచు హను మంతుడెంత యో చెస్పినన్‌. 


తెరువుల నెంచి తా బయలు దేరిన దెప్పుడు వార్డి దూరముం 
దరియగ నింతలోపలనె దానని యీమె యొకర్తు వచ్చి యీ 
తెజుగున మాటలాడుట మదిన్‌ దల పోయ కుశాగ్ర బుద్ది యా 
కరువలిపట్టి కేదియొ యొకానొక వింతగ దోచెనంతయున్‌. 


కావలె నంచు వచ్చి, ప్రవగప్రభు వుత్తమ వర్తనుండు సు 
(గీవుని కొల్వు జేరితిని కేవల మాగురు దేవు నాజగా 
'సేవలోనర్ప, దేవతలె సేయగ నిట్టుల వేణు కారణం 
బావల నుండగావలయు నాతురపాటది యేల నింతలో. 


వైరులు నిక్రమించి పయిపైంబడినన్‌, చతురత్వమేర్పడన్‌ 

వేణగు సాధన మ్మెడద నెంచుట య్ల్సర్లమొకొక్క మారు, దు 
ర్యార బలప్రయోగముల వారి నెదుర్ఫుట కంటె యంచు సా 
మీరియు చిత్తనుం దొకనిమేషము యోచనసేయు నంతలో. 


నను నెట్లో గికురించి పోందలచు పన్నాగమ్ములన్‌ నమ్మబో 

వను కోతీ ! యని, వక్ర భీకర బిల ద్వారంబు మిన్నంటు ద 
నను దత్కాంతయు బెంచి పైపయికి రాగా జూచి, సామీరి త 
న్వును రెట్టింపుగ బెంచి మోము చిణు నవ్వుల్‌ దొల్క నిల్చుండినన్‌. 


నామాటల్‌ విన నవ్వులాటలుగ గన్పట్రైన్‌ గదా యంచు ది 
క్రీనున్‌ దాక మణీంతయై సురస యాక్షేపింప వాతాత్మజుం 
డామాయన్‌ గని యిట్టు గాదనుచు “నేనుమ్మా భవద్వక్రవీ 
ధీమధ్యంబును జేరగావలయు ప్రీతిన్‌ నీకు నింతేకదా. 58 


ప MM ]|శీహనుమకత్తబంధయు 


అని యామారుతి కామరూసమున దానంగుష్ట మా(త్రుండునై 
చని యాదానవి నోటిలోనికి, నిమేషార్హమ్ము కాలమ్ములో 

ననె దావెల్వడి వచ్చె రాహుకృత బంధమ్మున్‌ విడంద్రొక్కివ 
చ్చిన చంద్రుంబలె సర్వమా సురసకున్‌ జిత్రాతి చిత్రమ్ముగా. 


వెలువడి వచ్చి యట్లు కపివిరుడు వేగమె నింగి నుండి యా 
లలనను జూచి నీ ప్రతినలన్‌ నెజుమెర్చితి నమ్మ ర 

వలయును, రావణుండు జెజబట్టన జానకి జాడ జూచిరా 
వలయును గాన నన్ను నిలుపన్‌ వలదంచును వేడి నంతటన్‌. 


దానవివేషమున్‌ విడచి దక్షుని కూతురు నాగమాత యా 
వానర ముఖ్యునిం గని భనద్భల ధైర్యము లే నెణుంగుదున్‌ 
గాని సురల్‌ పొనర్శి రిటు గావలె నంచు విలంబనమ్ము, నీ 
పూనిన యత్నముల్‌ విజయమున్‌ గొనగా ననుచున్‌ వచింపగా. 


నెలవుం గ్రెకొని నాగమాతకడ రాశీభూతవేగార్పటీ 

విలసద్విక్రమ కాంతి రేఖ యగుచున్‌ విన్వీధి కాయంజనా 
లలనాపుత్రుడు వార్చి సంతరణ లీలాలోలు డై యేగు వి 
ద్యలు సర్వమ్ము సుపర్వులుం గని రమందానంద మగ్నాత్ములై. 


స్రైకాశయ దిక్షితాత్ముడు రయోత్కష్ష ప్రభావంతుడై 
యాకాశమ్మున నుండి చూచెను మహోద్యత్‌ధ్యాన సంలీనవీ 
చీకల్గోల మహాోద్ది తీర మది యే చిన్నమ్మ నేత్రోత్సవం 
బైకన్సట్టునె యంచు వాయుతనయుం డాందోళిత స్వాంతుండై 


వారిధి దూరమున్‌ వెదకు పాటున దిక్కులబట్టి జూచు ఆ 

మారుతి కన్గవన్‌ దడిపి, మానస మందు గలంచు వేదనా 

భారము సర్వ మొక్క పరి పైకుబికెన్‌ దనుజుండు హేతువై 
ధారుణిజారఘూత్తముల తాళగ లేని వియోగ దుఃఖముల్‌. 64 


నాగమాతసురస | 


ఆకడ రాము భార్య జనకాత్మజ నిర్మల నైగ మార్టతే 
జోకమనీయ మార్గపరిశుద్దము, దుర్దము దుష్ట దానవా 
నీకము మధ్య నేపగిది నిష్టురముల్‌ పడుచున్‌ దినమ్ములన్‌ 
శోకమయమ్ముగా గడపి శోషిలు చున్నదొ దిక్కుగానకన్‌. 


ఈకడంజూడగా దశరథేశుని యజ్ఞఫలోపలబ్ద సు 
(శ్రీక మహానిధాన మగు (శ్రీ రఘు రాముడు, జానకీవియో 
గాకుల వేదనాహృదయు డాతని నూఅట గొల్ప లక్మణుం 
డేకద యొక్కరుం డచట నిద్రయు హారము లేని సేవలన్‌. 


లోకకేను విధాన పాలన కళాలోక ప్రసిద్దం బయో 
ధ్యాకళ్యాణ మహాసనాధిపులు సీతారాములా, యిట్టి చీ 
కాకుల్‌ బొంది కలంతలం బడుట లీకస్తన్యధాకారకుల్‌ 
రాకాసుల్‌ నశియించు కాల మదియున్‌ ప్రాప్తించు టేనాటికో. 


సింహిక 


అని లోలో దల పోయుచున్‌ రయముతో నాకాశవీధిన్‌ వడిన్‌ 
హనుమంతుండును బోవగా నతని ఛాయన్‌ బట్టి యంబోధిలో 
తున కే శక్తియొ లాగు చున్నటుల చేతోవీధికిం దోచినం 

తన కన్పించె నొకర్తు కా వనధి మధ్యన్‌ మున్లుచున్‌ దేలుచున్‌. 


ఉగగాకార విపత్కర (ప్రబలవేషోన్మేష సంపుష్ట దం 

మ్రైగ్రప్రాఢ ముఖంబు గల్లిన మహాశక్తిన్‌ గనెన్‌ విస్మయ 

వ్యగ్రుండై కప్కి యిట్టి శక్తు లుదధిన్‌ వాసించు చున్నట్టు మున్‌ 
సు(గ్రీవుం డని నట్టి మాట మదిలో సుస్ప్తష్టమై తోచగా. 

నీడను బట్టి ప్రాణి తతినిన్‌ గబళించెడు సింహిఖాఖ్యయీ 
చాడుపు నన్‌ జరించు నొక శక్తి యిదేయను చున్‌ గ్రహించి యా 


గాడుపు పట్టి కొండవలె కాయము పెంచుట జూచి, యామె తో 
డోడన యాసమీరసుతు దుస్సహరూపము గాంచి క్రుద్దయై. 70 


క హనుముత్త బంధము 


తతా 


రంహోభీకరమై, కుధాకుల వికారాకార కోపో[గ్రమూ 

సింహమ్ముం బలె సింహికాసుర మహాబ్బంభాధి కోద్యత్‌ క్రు ధా 
బంహిష్టమ్ముగ నోరు పెంచుచును పై పై దూకగా, రక్కసిన్‌ 
సంహారించు క్షణమ్మదే యనుచు యాసామీరి సన్నద్దుడై 


ఊకున దూకి యామె వివృతోత్కట నక్రమహాబిలమ్ము నం 
దాకపి వీరు డూర్దితనఖమ్ములు (గుచ్చుచు శ్వాస కోశమున్‌ 
బీకి పెకల్ఫి ప్రోవులను బెట్టగ చచ్చిన దాపిశాచియున్‌, 
వాకలు వాకలై కలసి వారిధి నిండిన వామెరక్తముల్‌. 


చప్పుడు లేని యుద్రమున జచ్చిన సింహిక దేహఖండముల్‌ 
గుప్పలు నై పయోధి క్రిమి కోటికి నాకలి దీర్చె కూటికిన్‌ 
దెప్పర మౌచ్చు వార్చి పరిథిన్‌ బరు వెత్తు విహంగ రాజికిన్‌ 
దెపుులునై శ్రమంబుడిపి, తేలుచు బోయిన వాజలమ్ములన్‌. 


కాలిడినన్‌ మహేంద్రగిరి (గక్కదలెన్‌, సురసాపరీక్షలుం 
జాలగలే దకారణమె చంపగ వచ్చిన సింహి కాంగనా 
భీలపరాక్రమోద్యమము వీగి నశించెను; మూడు సారులీ 
చాలున వాయుసూను బల శక్తుల జూచి సురల్‌ నుతించిరిన్‌. 


ఎందణెందణీ నిట్టు సింహికయు. బట్టు 
ప్రాణములు బలిగొన్నదోగాని నేటి 

కొక్క కపినిరు డాయమ నుక్క డించె, 
బ్రహ్మ యిటు వ్రాసె నేమొ తాత్సాలమందు. 


సాగిన దాప్రయాణ మొక చాడ్సున మారుతికిన్‌ బలోత్సు కో 
ద్వేగముగా, రఘూత్తముని దివ్య పదాంబుజ భక్తి భాననా 
యోగముగా, సదాశయ సమున్నత కౌశల కార్యసాధనో 

ద్యోగముగా, నెదిర్చిన రిపూత్కరమున్‌ దునుమాడు యాగమై. 76 


క్రహనుమత్ర్రబంధము 


CT 


చుక్కల దారిలోన పొగచూటీన మేఘ సమూహమందునన్‌ 
ఉక్కలు గల్లు పర్వతము రీతిగ నేగు సమీర సూతి స 
మ్యక్కమనీయ రూపమహీమన్‌ గని కిన్నర సిద్ద సాధ్యులా 
రక్కసు లీల్లు కాలము త్వరన్‌ గలదంచు దలంచి రాత్మలన్‌. 


'ధనురాముక్త శరమ్ముగా, (ప్రబలపూత్కారో(గ సర్పమ్ముగా; 
కనదాకాశ చరత్తటు త్రనుముగా, గాఢ త్వరాహంకృుతిం 
జనె విన్విధుల నాంజనేయ మగు భాస్వత్‌ శక్తి రూప మొకం 
డనిదంపూర్వ మహాస్వరూపమయి విక్షాతీత వేగాకృృతిన్‌. 


తన శిష్యుం డిటు లెండలం బడుచు సంతాసించుటన్‌ జూచి య 
య్యినుడున్‌ మబ్బుల చాటునం జని శ్రనుంబీగెన్‌, సుతుందన్సె న 
య్యనిలుండున్‌ శిశి రోర్మికల్‌ నెణసి మార్గాయాసముల్‌ వోవగా, 
దనరున్‌ బిన్నలయందు నిట్టె కద పెద్దల్‌ చూపు వాత్సల్యముల్‌. 


అంకాతీధయము 


ఎప్పుడు వాక్టి అంతమగు, నెప్పటి కేనును లంక కేగుదున్‌, 
తప్పుడు దారి పట్టను గదాయని దిక్కుల యందు తెక్కలన్‌ 
విప్పుచు నున్న చీకటుల వెంబడి నేగను గాలిపట్టి యా 
యుప్పుర మందునన్‌ దన రయోద్దతి బెంచుచు నంతకంతకున్‌. 


నందలు నేత్రముల్‌ గలుగు వారల కైనను దృకృథమ్ము నం 
దందని వేగ ధూర్వహుడు నై చను మండిన గాడ్సు పట్టిక 
న్విందుగ గోచరించె ప్పుథివీధర కానన వృక్షపంక్తికా 
సుందర పుష్పసౌరభ రసోల్బణ పూరము వార్చి తీరమున్‌. 


తీరము జూడగానె కడుతేలికయై తన గుండె యందునన్‌ 

వారిథి దాటు వేళ బిగ బట్టిన యూపిరి సాగి వచ్చె సా 

మీరికి, దూరసాగరపు మేరలెబింగిన శేముషీలసత్‌ 

సారము లామహామహుని సత్త్వ జవాతి శయమ్ము లెన్నగన్‌. 82 


షష — — — —— జ] 


కన న 


వేగము తగ్గజేసి విను వీధుల నుండియె వార్ది వీచికా 

భోగవనీ మనోహరము, భూరిమణి ప్రకరాంశు కాంతి సం 
యోగము, తీరసుందర మహోన్నత భూమిధరమ్ము గాంచె చే 
తోగతి సంభమప్రమద తుందిల మై యలరంగ నాతడున్‌. 


ఆనగ సమ నిర్మితమునై పొలు పారుచునుండు, నవ్వశో 
భానవ రత్న కాంచన విభాసుర సుందర కుడ్య గోపుర 
స్టానమన్‌ 'జకేళివన సౌధ విలాస విరాజితమ్ము లం 
కానగరమ్మనంగ దశకంఠుడు రావణు రాజ ధానియ్లై. 


కనదుద్యన్మహనీయతేజమున నా కాశమ్మునం దర్కు డుం 
జను చందమ్మున వార్ది దూరము సమస్తమ్మున్‌ మహోత్సాహవే 
గనిరూఢిం జని యంజనాసుతుడు లంకాద్వీప తీరమ్ము నం 
దున వ్రాలెన్‌ బటు వీర విక్రమ కళా ధుర్యోరు తేజస్వియై. 


సురకును దాసులై నిదుర జ్‌"క్కుచు కావలి కాయుచున్నవా 
రెజుగ రొకింత నాయెడకునెవ్వరు వచ్చిరి యెవ్వరేగి రా 
తెఅగుల నేమియున్‌ ; మదికి దృప్తిగ మారుతి సంచరించె సా 
గరతట మందు జంతు విహగమ్ములు భీతిలి పర్వులెత్తగన్‌. 


ఆలంకాపుర కాంచనోజ్బల మణీ హర్మ్య స్పురత్‌ సుందర 
(శ్రీలం జూచుచు విస్మయంపడి కసి శెష్టుండు తానిప్తుడి 
శైలాభాకృతి బోవు చో దనుజు లాశ్చర్యంబునం జూతురీ 
లీలన్‌ గార్యము కూడ కాదనుచు దాల్ఫెన్‌ వేగ స్వల్ఫాక్సతిన్‌ 


బలి బలమ్ము హరింపగ వామనుడు త్రి 

విక్రను స్ఫూర్తి నందిన విధము దోప 

పటుతరో(గ్ర రూపమ్మున వనధి దాటి 

నురల నిజరూపమును దాల్సె మారుతియును. 88 


శ్రీ హనుమత్తబంధము 


న ఆ న్‌ 5 


ఆచిటు కోతి రాము చరణాంబుజ బంధుర భక్తీ భాననా 
శీ చటుల ప్రభాన్వితము, సింధు జలప్రవిలంఘనాతి వే 
గోచిత శక్తి మంత మసురోత్కర మర్దన దుర్ద మోగ్రరే 
ఖాచణ రూసమం చెజుకంగానరు చూచిన వారలెవ్వరున్‌. 


ఆర్యా సొంతము 


నీవార్తను గొని సీతా 

దేవికి దెలుపగ బలితపు దెగువున వనరా 
నీనిస్తృతి దూకిన కసి 

ధీవరు కథ యిది మృదుపద దీప్తము రామా ! 


భక్తలోకనూనస చక్ర వర్తి వీవు 

మునివిను త శాశ్వతానందమూర్తి వీవు, 
రమ్య కీర్తిని, ధర్మ మార్గ ప్రవర్తి 

వతుల కరుణార్ర సుందరా కృతిని రామ ! 


వననిధి లంఘన కృతిలో 

హనుమంతుని వేగ విక్ర మాస్పద శక్తిన్‌ 
నినిచితి నానేర్చు కొలంది 

ప్రణుతామల పదపదార్ద ఫణితిని రామూ ! 


సకల నృపాల కోటి మణిసారకిరీట మరీచి మాలికా 

ప్రకర మనోజ్ఞ కాంతి చయరంజిత రమ్యపదాబ్ద సుందరా ! 

అకలుష్న వెద వాద పరమార్ధ వినిర్మల తత్తమార్గ సం 

(ప్రకట మహాశయప్రథిత మానవనీతి విధా విభాసురా ! 93 


ఇది (శ్రీ) హనుమత్రబంధము ద్వితీయ భాగము నందు 
హనుమంతునిసము ద్రలంఘనము, మైనాకా ద్రిసమాదరణసురసాపరీక్ష సింహికావధ 
లంకాతీర (ప్రవేశము అను కథలుగల 
(ప్రథమాశ్వాసము. 


[టా రా mm] 


శ్ర హనుమత్త బంధము 
ద్వితీయ భాగము - ద్వితీయాశ్వాసము 
లంకా ప్రవేశము 


(శ్రీకౌసల్యాసుప్రజ, 

రాకా విమలేందు కాంతి రమ్య ముఖాబ్దా ! 
(శ్రీకర నవకల్పక భూజా ! 

సాకేత పురాధి రాజ ! సమధికతేజా ! 


దేవా (శృీరామచం[ద్రా 1! అవధరింపుము 


(శ్రీలేపారు సువర్ణ రత్నసుషమా శృంగార హర్మ్యాంచి తం 
బాలంకా పుర మందు జేరిన క్షణమ్మందున్‌ (బ్రసన్నాస్యరే 
ఖాలావణ్యము, రామచంద్ర విభు నాకారమ్ము రోచిస్సుర 
ల్లీలా రమ్యముగా కనుంగవను వెల్లెన్‌ అంజనాసూతికిన్‌. 


ఆసలు మోనులెత్తు విజయప్రవిలాస వికాస భాగ్య ని 
న్యాసము లూడి సడ్డవనగా తన వెన్క శుభానిషోల్లస 
ద్భాసుర మూర్తి రాముని కృపాబలమున్న దటన్న ధైర్యవి 
శ్వాసములన్‌ దలంచె దనస్వామిని మారుతి నము శీర్చుడై. 


పున్నెము నెంచి క్రొందళుకుంబూవుల జేసిన పూర్వపూజలె 
న్నెన్నియొ సత్సలమ్ములయి ఈ రఘురాముని పాదసేవ నే 
గన్నది నేడు తద్విభుని కర్ణము చిత్తమొకింతయుంచి యే 
చిన్నముంజేసినన్‌ సఫల సిద్దుల గాంచదె పుట్టు వుర్విపై. 97 


శ్ర హానుముకబంధము 


ఆతని యర్రదేహము దయాహృద యాంచిత మూర్తి సీత్క ప్ర 
స్పీత సమస్త ధర్మగుణ చిత్తులు జ్ఞానరస స్వరూపు లీ 
సీతయు రామచంద్రుడును, జీవన భాగ్యముగా కృపారసా 
న్వీతులు వీరికిర్వురికింబ్రీతిగ సేవలు సేయ నోచితిన్‌. 


అనిలోలో దల పోసి కొంతతడ వాహన్మంతు డుల్లమ్మునం 

దనివిం జెంది యొకింత, ముందుగల కర్తవ్యమ్ము నూహించి యీ 
మును మాపుం గను జీకటుల్‌ తగు హితమ్ముం గూర్చునట్టుండుటల్‌ 
గని తారాడెను వారి తీరమున లంకం గాంచు నుత్సాహియై. 


అవని జాన్వేషణమ్మునం దన్యులకును 
హనుమ గనపడ కుండగ నపర సంధ్య 
నర్కుడొదిగెను, చకటులలముకొనియె; 
శిష్యుసేమమె గురువు వాంఛించు నెపుడు. 


దానవ నాధు పట్టణపు దారుల దూరము లట్టులుండు నా 
వైనము ముందటుంగులు యవశ్యవమటంచు మదిందలంచి యె 
త్తైన స్టలమ్ము దీని కను వౌనని దాపున నున్న శైల మా 

వానర ee గని యసారముదంబును బొందె నాత్మలో. 


ఆలోలేక్షణ రేఖికావిలస నోపాయమ్ము, దీవ్యద్భలా 
భీలౌజ్బ్రల్య మహమ్ము, రాక్షసచమూ విధ్వంస కోద్వేగకో 
పాలంబాధిక చండ తైజసము, స్వీయారంభ జాగార్యమై 
గోలాంగూలము సంచరించనది తత్‌ క్షోణీధరా గ్రమ్మునన్‌. 


చారులతాతరు ప్రతతి సంపదలన్‌ గను విందు గూర్చి చె 

ల్వారెడు నాత్రికూట కుధరాగ్రము నుండి విచిత్ర సౌధవి 

ధీరుచిర ప్రదేశ పరిదీప్త మనోహర దృశ్యమైన లం 
కారమణీయపట్టుణము గనొనె నల్లడ నాంజనేయుడున్‌. 103 


టా! అంకాపవేశము | 


ఆకాశమ్మున బట్టి వ్రేలు ననగా ఆశ్చర్యముంగొల్పు నా 
ప్రాకారమ్ములు వప్రగోపురములున్‌ ప్రాసాదముల్‌ దేవతా 
నీకమ్మైనను పొందరాని రుచిరోన్నిద్రమ్ము లావీటికీ 
లోకమ్మందున సాటిగానని రమాలోలాచ్చ సౌందర్యముల్‌. 


అమరాధీశునకే నలభ్యము నసాధ్యంబౌ మహావైభ వో 
త్తమ రత్నప్టగి తోరు కాంతిమయ సౌధ గ్రేణితో, కేళికా 
రమణీయోపవనాంతరామల సరః ప్రాంతమ్ముతో నింద్రనీ 
లమణీనిర్మిత వేదికాతతులతో లంకాపురమ్మొప్పెడిన్‌. 


అలసాయాత సమీర వీచికలు రమ్యారామ కేళీప్టలుల్‌ 
పులుగుంబాటలు తీయ తావులును పూవుందేనియల్‌ తమ్మిపూ 
కొలనుల్‌ పుప్పొడి బాట లా పురమునం (గొం(గొత్తలై యెల్రవే 
ళల సాంపుల్‌ దొనకున్‌ వసంత దిన లీలాలోల రమ్యమ్ములై 


ఆకాశమ్మున చంద్ర బింబము లసంఖ్యానీకమై వెల్లు న 
ట్లా కాసారపు నీలినీరముల పద్మానీక ముత్సుల్ల శో 

భాకారమ్ముల కొంచనామల కలావ్యాలోల దీప్పుల్‌ దిశా 
వ్యోక్తీర్ణమ్ముగ నింపు చూపరుల కాహ్లాద (ప్రకర్ణమ్ముగా. 


అలరుచు చెట్టు చెట్టునకు నాగిరియందున నెక్కి లంకనున్‌ 
గలయగ జూచు హన్మపయి నల్లన క్రొన్నునుతీవ లెల్ల పూ 
వుల జడి నింపు చాతనికి పూజలు జేసిన చంద మొపె నీ 
యిలపయి పుణ్యకార్యముతు లేయెడ నైనను పూజ్యులేకదా. 


ఒకగట్టైక్కితి రామ కార్య నియ తోద్యోగాత్త సంరంభమం 

దిక వేతొక్కటి నాకిటన్‌ మిగిలె ధాత్రీ జాత సందర్శనో 

త్ఫుక కర్తవ్యము, రామమంత్ర మహితాస్తోకప్రభావంతమై 

సకలమ్మున్‌ దనరారగావలె నికన్‌ సాఫల్యసంపూర్తమై. 109 


శ్రహనుమత్తబంధము యౌ ———_——_—— = 


ఆయుధ హస్తులై సకల మానగరమ్మున దారులన్నియున్‌ 
“రేయి బవల్‌ భటాళి కను ఉప్పులు మూయక కాయుచుండగా 
నేయెడ కెట్టు లేగుటయు నేరికి సాధ్యము, సాధ్యమైనచో 
నీయసు రోగ్రసేన నెదిరించి బయల్పడి పోవవచ్చునె. 


గడగడ లాడి పోవు త్రిజగమ్ములు రావణు డన్నపేరు వి 
నడినను చాలు, నాదితిజనాథుడు మంచియు చెడ్డలేని దుం 
దుడుకుల మాయలా డతని తుంటరి చేతల కోర్చి యింతకున్‌ 
పుడమికుమారి నేటి కసువుల్‌ విడ నాడక నిల్చి యుండునా. 


అనఘుండుత్తమ నైగ మార్చ పరిశుద్దాత్ముండు (శ్రీరామచం 
ద్రుని కార్యమ్మిది, సాను కూలమగు దారుల్‌ తీరు లూహించినే 
చనుటే మేలు క్షణక్షణమ్మున సమస్త్తేశ కష్టమ్ము లీ 

దనుజుల్‌ సృష్టి యొనర్ప జాలిన దురంత క్రూర కర్మోద్దతుల్‌. 


వేసిన లెక్కలే తిరిగి వేయుచు మారుతి యి ట్లై దో ప్రతి 
జ్ఞాసముపేత నిశ్చయమునం దొక దారికి వచ్చి ముందు ప్ప 
థ్వీ సుతనుం గనుంగొని వేజుగ చేయగలట్టి కార్య వి 
న్యాసము చూతు నేనను సమన్వయ మాత్మ దలంచె నర్షిమై. 


చలువలు (గ్రమ్ము చుండిన నిశాసమయమ్ముది, తత్పురమ్మునన్‌ 
లలితసరో వరామల జలమ్ముల నీదుచు నున్న రీతిగా 

నలరెను నింగి నున్న యమృతాంశుడు, చారు తరప్రసూన గం 
ధిలములు, మందవాయువులు దిక్కులు బట్ట చరించె నిమ్ముగా. 


వీచిన చల్లగాలి మృదు వీవనలందు శుభప్రమోద సం 

సూచనలేవొ వెల్వడిన చొప్పులలో నొక త్రోవ నెమ్మదిన్‌ 

దోచినటుల్‌ రఘూత్తముని దూత ప్రసన్నత దాల్ఫి నిల్ఫె నా 

లోచన లొక్కతీరయి వెలుంగును గన్న వికాసమొప్పగన్‌. 115 









వ తన రాక గుర్తింప కుండ LY 
స్వయ రూపమ్ము హనుమ యల్చీకరించి is | 


గిరిని డిగి వెన ముందుల నరసి కొనుష క \( ; 


లంఖిణ్‌ 


ఎలమి మజింత చిన్నగ కుదించిన రూపము చూచుకొంచు నే 
యలికిడి లేని కాల్చడల నాహనుమంతుడు ద్యారసీమలో 

పల పదముంచ నట్ట కనుపట్టుదు, అంతటిల్‌ 'నె పెద్దదౌ 
నెలుగున ఆగు మాగుము కపీ ! యెటు వచ్చితి వెట్టు పోదువున్‌. 


మాదేశమ్మిది రావణ ప్రభువు సామ్రాజ్యమ్ము సర్వమ్ము లం 
కాదేవిన్‌ విను మేను లంఖిణిని ముక్కాలమ్ము లిచ్చోట లం 
కాదుర్గమ్మును గాచు చుందు నెవరున్‌ గాలూనగా లేరు నా 
యాదేశమ్మున గాని, యీ దరికి నీవై యెట్లు రాగల్లితో. 


గుప్పిడి పట్టునం దిముడు కో సరిపోవని కోతి పిల్ల వే 
చప్పుడు లేక వచ్చితివి చాలును, వచ్చిన దారి పామ్మికన్‌ 
తప్పితి నేని నాపలుకు తప్పుదు నీకిట పుర్వు వోలె నా 
చెప్పున నల్లి చచ్చుటలు చెప్పితి నిహిత మెంచి వానరా ! 


అని గద్దించుచు రోష భీషణ వికారాకారయౌ దానవాం 

గన యొక్కర్తుక మీద దూకు నటులన్‌ గన్సింస నల్పీయుడౌ 
హనుమంతుండును పర్వతాకృతిగ దానై దుష్ట ధూమ్రస్వరూ 
పనిరూఢో(గ్ర మహాగ్రహప్రకటుదర్పన్‌ లంఖిణిం గాంచుచన్‌. 


సిరులన జెన్నలరారు మీనగర లక్ష్మిన్‌ జూడగా వచ్చితిన్‌ 

పరుషోక్తుల్‌ వచియించి నన్నుమణులింపం జూచుటల్‌ పాడియే 

త్వరగా నాలుగు మూలలం దిరిగి నొదోరిన్‌ వడిన్‌ బోటు నన్‌ 
వెణిపింపం జన దిట్టు నీవనుచు గంభీరమ్ముగా బల్కినన్‌. 121 





శ్రీ హనుమకతబంధము | 








అమన పాలిత es | 
)_నను జీవము లూడెడి కోతిగాడిటుల్‌ 


చిటికెన వేల నొక్కి 
పటుతర రూపమై యెదిరి పల్కునె? నిక్కము యీత అనుట 
యటనుట కాడు వీనిని దయంగను టేలని యామెయున్‌ మదో 


సడ రి దారి య అ “iQ a Sam 
త్కట ధృఢ మ్యుృతి బిిఉచె గాడుపు పట్ట యురమ్ము నెవ్వగా. 


తూలియు లేచి యామెసయి దూకుచు మారుతి (ప్రైయటంచు స 
జాలిగ జూచి నాడ నిది జాలును గా కని యానిశాచరి 
ఫాలము రెండు చేతులను బట్టు బిగించి యణంచి వకుగూ 


కాలువలట్టు నెత్తురులు (గ్రక్కుచు నేలను |తెళ్ళి యామెయున్‌. 


వీరవరుండ వౌదువుకపి ప్రవరా! విను మొక్క మాట నా 
సారసగర్శుడే నుడివె సర్వము మున్ను కపీంద్రు డొక్కడీ 
ధారుణి నన్ను చంపగల తక్షణ మీ యసురేంద్రు వైభవం 

బాఆఅడి బోవు నంచనియె నయ్యది నిక్కము నిన్ను జూడగన్‌. 


పరమ పతివ్రతామణిని భాసుర సద్దుణరాశి జానకిన్‌ 

చెజగొను టీ నిశాట పతి చేటునకుం గతమయ్యె లంకలో 
దిరుగగ లాడ విష్టనుగు తీరున వానర వీర ! యంచు నా 
తరుణియు మాయమై చనె నదాటున చూపుల కందకుండగన్‌. 


హనుమ నెమ్మది నచ్చారు వయ్యె నొకటి; 
దనుజాలందును గూడ నుదాత్తనుతులు 
బహుతపశ్ళాలు లుండి రేపాపముననా 
దురిత చిత్తులై పుట్టిరీ ధరణిననుచు. 


ఆరాకాసిని జంపగానె తన కార్యంబింత సౌకర్యమై 

దూరాదాగత రామ దూత మది సంతోషంబు నిండార లం 
కారాజ్యమ్మును తేరి పారగని లెక్కల్‌ వేసి కొంచున్‌ పురిం 

జేరం బోయెడి మార్గమున్‌ వెదుక జొచ్చెన్‌ నాలుగుంబ్రక్కలన్‌. 127 





చారు తరమ్ములై విరిసె వంద్రికలున్స, గలుద్రావి ద్రావిని 
ద్రారతి జొక్కియుండిరి పథమ్ముల గావలి వాండ్రు, సీతకై 
యారయ నిద్ది మంచి సమయమ్మని ద్వారము లేని యొక్క ప్రా 


కారము నెక్కి మారుతియు (గ్రక్కున దూకె పురమ్ముల్‌ నికిన్‌. 


తళతళ లాడు చందురుని తళ్కులలో విశదమ్ము లౌచు లంకలో 
సలగల వీధు అన్నియును పొండుర కాంతులతో దలిర్భె |క్రొం 
జిలుగుల పూవులన్‌ మిసిమి చెల్వుల ముత్తెములేరి మూలమూ 
లల సయితమ్ము జల్లి నటులన్‌ దెలిరంగుల నద్దినట్టుగన్‌. 


పీతా న్వెషణ 


కడువడి వైరిపై నెడమ కాలిడి త్రొక్కిన యట్టు లంకలో 
నడుగిడె నాంజనేయుడు మహాబలధీరమదేభరాజమొ 

కడు పదముంచినంత కడకన్‌, తన యల్పపు పాదమందునం 
బడి యెటు లుండెనో ప్రబల పాటవ మంతగ గాడ్సు పట్టికిన్‌. 


బంగరు మేడలున్‌, మిసిమి వన్నెల రంగుల ద్వారబంధముల్‌, 
ముంగిళు లొల్కబోయు పొలుపుల్‌, సుమనస్సము ద్వీర్ణ వాసనా 
రంగములై పురిన్‌ పలుతెణంగుల చిత్తము లొంగ దీయు తీ 
రుం గనియున్‌ రవంత సెడ త్రోవలకున్‌ జనబోన డాతడున్‌. 


అనవరతప్రమోద కలి తాఖిల నూత్న వినోద హౌలలై 
వినబడుచుండు నాపురము వీధుల మంజుల గీతికాధ్వనుల్‌, 
దనుజసతి నట న్మృదు పదప్రకలకృత రత్న నూపుర 
స్వనములు, కామలోలుపనిశాటుల చిత్తములన్‌ గరంచుచున్‌. 
పదునుల్‌ బెట్టిన వాడి కత్తులనుపై పైకెత్తి రుళ్ఫించుచున్‌ 
కదనుల్‌ (ద్రొక్కుచు పోదు రాదితిజు లంకాపట్టుణమ్మందు సై. 
న్యదళమ్ముల్‌ నడు రేయి చీమ చిటుకన్నన్‌ గూడ వి(భ్రాంతిమై 

పది మార్లచ్చట చూచి వత్తురు విధి వ్యగగాక నేత్రమ్ములన్‌. 133 


= TT 


ఆదశకంఠ దానవుని యజ్రహవిస్సులు దేవతా చయం 

బాదట స్వీరించుచు నిజాకృతులన్‌ శుభముల్‌ వచించు చుం 
బోదురు వెన్క, కెంత భయమో యత డన్నను, తత్రతూత్సవా 
మోద ఫల మె వాని బలమున్‌ చలమున్‌ నుదముత్సరమ్ములున్‌. 


యోచన సాగునంతవర కూరక యుండుట యొప్ప దాసయిన్‌ 
చూచుట గాదు దైత్యపురి సౌంపులు, వీలుగ నెప్పుడుండునో 
వేచుట గూడ కాదు నడి వీధిని, పూనిన కార్య దీక్షలో 
లేచిన వాడు లేచినటు లేగెను మారుతి జానకిం గనన్‌, 


పిల్లియొ పిట్టకూనయొ పిపీలిక యో యయి సందుగొందు లం 
దల్లన కామరూపమున నాపవనాత్మజుడేగి లంకలో 

నెల్లెడ మెత్తనౌ అడుగు లిమ్ముగ నుంచుచు సంచరించే ౫ 
ల్లిల్లును జూచుకొం చెచట ప్పథ్విజ కన్సడు నోయటంచునున్‌. 


పూచిన పూలతీన పొలుపుల్‌ గల సుందరి, ధర్మ బద్దమౌ 
రాచకులమ్మునన్‌ బెరిగి రామ నృపాల వరేణ్యు భార్య కా 
నోచిన పుణ్యశీల, తరుణుల్‌ గొనియాడెడు సాధ్వి సీత నే 
డే చెజయందు రాముని స్మరించుచు నథశ్రువులొల్కు చున్నదో. 


క్రూరులు నిర్నిరోధ పటుఘోర వికార భయంకరాకృతుల్‌ 
దారుణ మారణాయుధులు దైత్య చమూపతు లున్న చోటులున్‌ 
వారి విశాల సౌధములు వాయు జు డేగి ధరిత్రి జాతై 

ఓరిమి బట్టి జూచె నొక టొక్కటె, యామెయుంగాన రాదెటన్‌. 


పోయిన దారులన్‌ కనుల ముంగట నాతడు జూచె కానులీ 

లాయిత హౌలలం దగిలి యంగన లెల్టరు మద్యపానము 

ద్రాయుత చిత్తులైన మదనార్హులు భర్తల బాహు బంధన 
స్పాయదనంతకేళి రస సంగతి నుండిన పానశాలయున్‌. 139 





చయుమత్ష్రబంధయ 


స 


ఇంతటి సందరమ్ము లగు నీ నవరత్తసువర్షసౌాధ శు 
ద్దాంతము లీనిశాట మిధునాళి విలాస వినోదలీలలం 
దంతము లేని భోగములకా! తుద కన్న జుగుప్పతోడనే 
యంతయు జూచె నాపురమునందున హన్మయు పట్టువీడకన్‌. 


పుష్పకవిమానము 


లేచిన కంటి అప్ప ముకుళింపని నిశ్చల దీక్షపెంపునన్‌ 
జూచుచు పోవు దారి, నొక చో మహనీయ వినూత్న కాంతిమ 
ద్వీచికలన్‌ దళత్తళలు దిక్కుల నింపు నపూర్వ గేహమున్‌ 
జూచె సమీర సూనుడు కనుల్‌ మిజుమిట్టుగ విస్మయమ్మునన్‌. 


మేఘపంక్తులలోని మెజపు తీవల గూర్చి 
నిర్మించిన మనోజ్ఞ నిలయ మనగ, 
నీలా సీమలో నిలిచి తళ్కుల నీను 
జిలుగు చుక్కల నేరి చేసి రనగ, 
ఆకాశ వీధిలో హంస లెత్తుక మోయు 
రమణీయ కాంచన రథమనంగ, 
దివినుండి దిగివచ్చి భువిని వ్యాపించిన 


సర్వ భాగ్యాన్విత స్వర్గమనగ., 


అబ్బురము గిల్పు నొక్క గృహమ్మునచట 
అద్భుతాశ్చర్య చకితుడై హనుమ కనియె; 
మహితపుష్పుక నామ విమానమద్ది 

విశ్వకర్మ నిర్మించిన విమలగృహము. 


సురిచిరమై సురాధిపుని సుందర సౌధము కంటె రమ్యమై 

మురువుల (ప్రోవు లామనుల పూవులు రాశులు పోసి నట్టులై 

నిరుపమ కాంతి రూప మహనియత లందము గొన్న పుష్పకం 
బరయుచు నిల్భెనచ్చటనె యాకపి ధీవరు డబ్బురంబునన్‌. 144 


ఎంద ఉక్కినన్‌ ప్టలము మణీంతగలిగి 
కాను గమనమ్ము లలర నాకమున గూడ 
స్వామి యింగిత మ్మరయుచు సంచరించు 
నూన్య మహిమాన్వితమగు విమానమద్ది. 


నరసుర దానవుల్‌ త్రిభువనమ్ముల నెవ్వ రెజుంగ నట్టి దు 
స్తరతర సత్తపోవ్రతము సల్పికుబేరుడు బ్రహ్మ సత్య్మృపన్‌ 
నరముగ నావిమాన మొక భాగ్యముగాగొని యేగి యక్తు లె 
ల్లరు గొలువన్‌ నిరంతర విలాసములన్‌ విహరించె దానిపై. 


ఈర్హ్యాచిత్తుడు క్రూరకర్మరుడు దైత్యేశుందు దుర్మార్గ దు 
ర్ర ర్లుండై చని సోదరుండ నెడి చింతల్‌ లేక స్వార్థకృధా 
మర్షంబొప్పు కుబేరునింగెలిచి డంబమ్మేపు మీరన్‌ బలో 
త్కర్షప్రాథిమ నావిమానమున వీకం జేయు సంచారముల్‌. 


రావణుని నివాసము 


చూచిన కొలంది మణటీవనుటీ చూడగోరు 
రమ్య పుష్పుకమ్మును విడి రామ దూత 
దూరమందుండి యే కడు సౌరు లొలయు 
రావణుని సువిశాల పార్మ్యమును nes 


అది యొక కొండ కొండపయి అచ్చుపు కాంచన రత్న కాంతి సం 
పదల వెలుంగు చున్‌ నగరమధ్యగ సంతత మద్యపాన దు 

ర్మద పలలాశి సైన్యపరిరక్షిత మై విలసిల్లు హర్మ్యమ 

య్యది దశకంథుడుం దనలతాంగులతో నసియించు సౌధమున్‌. 
చందన శీతలం బగురుసారనునోహరసీము, దేవతా 

నందన పారిజాత సమ నవ్య వికస్వర పుష్ప గంధిలా 

నందనివాసమా దితిజనాథుని వాసము ముజ్జగమ్ము అం 150 
దందము నందు సాటి యగు నట్టిది కానని రాజవాసమున్‌. 


| కీ హనుమత్తబంధము 


21 


కవి. రా.వి.చని చని ముంగట సర్వ వికస్వర చారుసుమావళి సౌరభముల్‌ 
మణిగణ కాంతి సమంచిత గోపుర మంజుల నూతన మందిరముల్‌ 
మునుకొని సాగెడు మోహన వాదనకమ్రసుధామధు గానములున్‌ 
కని, నిని, మారుతి కాలిడె ఆదితిజాధిపు సుందర సౌధమునన్‌. 
దితి జాధీశునివాస మొక్కటియు కాంతిస్నిగ రమ్యంబునై 
యతి వేలాద్భుత పట్టణమ్మగుదు హర్మ్య శ్రేణు లుద్యానముల్‌ 
అతికా శాలలు కేళికాద్రులు సర్‌లావణ్య తీరసలుల్‌ 


యి 


రతి గేహమ్ముల తోడ నిండి వెలుగున్‌ రాత్రుల్‌ పవల్‌ వేడ్కలన్‌. 


రె 


వినిపించున్‌ నడు రేయినిన్‌ దనుజప్పుథ్వీనాథు సౌధమ్మునన్‌ 
వినుత (ప్రాభవ కామినీ పద నటద్విన్యాస మంజీరని 

స్వనముల్‌, గాన వినోద నాద విలస ద్వాద్యమ్ములున్‌ దైత్యనా 
థుని దర్యోద్దత ధైర్యసాహస బలస్తోత్రమ్ము లత్యంతమున్‌. 


దానవ నాథు సౌధ సముదాయము వీధుల కొక్క యంతమే 
కానగరాదు ! ద్వారముల కాంతులు జిమ్ము మణిప్రదిపి కా 
నూన ఘృణీ వితానముల నొప్పిన క క్యలు దాటి యా 
వానరుడేగె దైత్యకులవల్ల భునంతిపురమ్ములోనికిన్‌. 


అవని జాన్వెషణ మ్మనుకూల మగునట్ను 
సురలు వెల్లించిన జ్యోతియనగ 

శ్రీ కళాదీప్తమౌ సీతాముఖద్యుతి 
వానరా[గ్రణి కాన వాలు గాగ, 


మహిత పయోరాశి మథన వే ళోద్చూత 
కమనీయ మధుసుధాకలశ మనగ 
ఆకాశమందుండి హనుమ కాశీస్సులం 
జలుపుశ్రీరాము తేజ మ్మనంగ 156 


రావతున నవసవవ [ _ 


వెండి పంజరమున హంస విధము దోప, 
వెన్నెలలు నింపి నీలా(భ ఏదినులటి 
ఉర్వి నెల్లర కాహ్లాద మొసగు చుండె 
లొ శ్వ. 
కలువ చెలికాడు చలువల వెలుగు లేడు. 


తలి వెలుగు వెన్నెలలు కరదిపికలుగ 
దైత్యనాథుని గృహసముదాయముందు 
కలయ వెదకెను నల్లడల్‌ గాడు పట్టి 

గి వ 
జనకజం జూచు నాసలు సందడింప. 


రత్సరచితకుడ్యములందు [బతిఫలించు 
చం(దైికల మణీంతగ (బకాశమ్ము నంది 
మెణిపులట్టుగ దైత్య కామినుల నగలు, 
ముంగురుల మధ్య వారి మోములును గూడ. 


ముదెతల మోము లెటుంగని 

సదమల హుదయుండు హనుమ జనకజ కొట్టూ 
మది నన్యమెణుగక కనుల 

కెదురయి న వనితలనట పరీక్షగ జూచెన్‌. 


ఎంత వెదకిన గాని యేయెడను గూడ 
కనుపడదు తల్లి, ఆదశకంఠు డెచట 

నుంచెనో యేమొ యెటు జూతు నంచు మదిని 
ఆశయు నిరాశ నడుము నాహనుమ యుండె. 


కాంతలతో ప్రసిద్రమణి కాంచనదీపసమంచి తోజ్జ్వలత్‌ 
కాంతిమయప్రపంచమది, కన్నుల ంజూచియు నమ్మలేని శు 
ద్దాంతము భోగ భాగ్యముల తావిదియున్‌ దన్దైస్పజించి యం 
దంతము లేని సౌఖ్యముల నాదశకంఠుడు మున్గియుండెడున్‌. 162 


MM |క్రీహనుమకత్రబంధము 


3 | క ల ల 


మెచ్చియతండు రావణు నమేయ సుఖమ్మును లంక నున్న సం 
పచ్చయ మెల్త, నాక్షణమె భావమునందలపోయు జానకిన్‌ 
ముచ్చిలి దెచ్చినట్టి యధముండితడీపయి రాము చేతిలో 
జచ్చుట దప్పదం చెవరు సాయము వచ్చిన ధైర్యమిచ్చినన్‌. 


వననిధి దాటి నాడు, తన బాటకు నడ్డుగ నిల్ఫు వారినిన్‌ 
దునిమి నిశాటనాయకుని దుర్గము లంకను జేరినాడు, సీ 
తనుగనలేని యట్టి కడు డైన్యమునన్‌ కపి వీరుడుండె చే 
సిన పని కన్న మిన్నలయి చేయగ నుండిన చేత లెక్కువై. 


హనుమంతుండును జూచె నా విపుల హర్మ్యాంతః పురమ్మందునన్‌ 
దనివిం గూర్ఫెడు మద్యముల్‌ మెసవి కాంతాలోక మధ్యమ్మునన్‌ 
తనువైస్మృత్యదశావశానుభవ నిద్రామగ్నుడా రాక్షసా 

(గణి నత్యుగ్ర వికార విగ్రహసముత్కర్జున్‌ దశ(గీవునిన్‌. 


ఎత్తగు నదిపై మదపుటేనుగు విశ్రమ మంది నట్టుగా, 

అత్తరు పూవుదండ లల రారెడు మంచము నందు మద్యపున్‌ 
నుత్తున నుండె నాయసురనాథుడు దానవ కాంత లాత్మలం 
దత్తిన భక్తితో చలువలారెడు వీవన లూని వీచగా. 


ప్రియకాంతాతతి సంగ మోద్దత రతిక్రీడా సముద్వేదనా 
మయముల్‌ రావణు శ్వాసవాయువులు, శుంభత్‌ సర్ఫు నిశ్వాససం 
చయమ ట్లంతి పురమ్మునన్‌ వెడలు టా సామీరి కొక్కింతగా 
భయమై దూరము పోయి రావణుని రూప మ్మారసెన్‌ వింతగా. 


ఇనుపగుదియల గలిపి నిర్మించి నటుల 
ప్రబల భికరమ్ములు కండరము లెసంగి, 
ప్రక్క పయిబడ గాఢ నిద్రను మునింగి 
రావణుండుండె నొక్కపర్వతము వోలె. 168 


LE 


దానవ నాథు మన విశదమ్మయి కన్సడె నింద్రు తోడ పో 
ది యుండిన శతారపు ఘాతము లట్ట దీరుడా 
దానవకులా(గ ణిప్రాణ ణము లెంత గట్టు ఇవే. 


వాడని పూల సొంపలరు వాలు జడల్‌, మణి భూషణమ్ముల 
ల్హాడెడు చేడె లా వలపు లాడుల మధ్యగ నున్న కాంత నా 
గాడుపు పట్ట చూచె త్రిజగమ్ముల యందలి యంద మెల్ల తొ 
ల్కాడెడి సందరాంగి దనుజాధిపు పట్టుపుదేవి నచ్చటన్‌. 


ఆడం బోయెడి త్రీర్ద మెట్టైదుట నున్నట్టు మహాభాగ్యమే 
తోడై వచ్చినరీతి పైకెగసి గంతుల్‌ వైచి నల్వైపులం 

దాడెన్‌, తోకను ముద్దు బెట్టుకొని తారాడెన్‌, ధరాజాతనే 
చూడం గల్లితి నంచు సారెకును చూచుం దాను మండోదరిన్‌. 


హనుమకు నిల్వ లేదు మది నాముద మొక్క నిమేష కాలమున్‌ 
జనకజ సాధుభావ గుణ సంపద గల్లిన పుణ్యశీల, అ 

య్యనిమిషు లందలేని సుగుణాన్వితు డారఘురాము భార్య ఈ 
దనుజ కులాధి నాథు దరి దాపుల జేరునె ? చేర దంచునున్‌. 


పరకాంతం దిల కించుటల్‌ దనకు పాపమ్మంచు లో నెంచియున్‌ 
ధరణీ జార్దమె చూచి నా నిటుల కొంతాలో కమున్‌ కామత 
త్తురదృష్టుల్‌ తనకిందు లేవనుచు చిత్తమ్మందు భావించి తా 

నరిగెన్‌ మారుతి వాడవాడలను సీతాన్వేషణాసక్తితో. 174 


డా CET 


దనుజుడు రాముపై గినిసీ ధాత్రిజ నిచ్చట జంసీయుండునో, 
జుల మధ్య నెంతకని తాలిమి దావహియుంచు నాత్మలో 

నగుణ శీల రక్షణకు దపుక ష్న 'పాణములన్‌ ద్యజించి యే 

జనకజయుండు నేనిచట సర్వము లంకను జూచితిన్‌గదా. 


ర్‌; 


నను వీక్షించిన యంగదాదులు వడిన్‌ బ్రన్నింతు రుత్కంఠతో 
హనుమా 1 లంకకు నేగి యేపనులు నీవద్బోట సాధించి నా 
పనిని చెస్తుటు కేమియున్నదిక Fe నాలస్యముంజేయుచో 
దనువుల్‌ వీడుదు రావనేచరులు యత్నంబల్ల వ్యర్ధమ్మెయ్లి. 


క్రూరుం డాదశకంఠు డంబరమునన్‌ గొంపోవుచున్నప్తు డా 

నారీ రత్నమె నేలమీదబడి ప్రాణాల్‌ వీడెనో, జానకిన్‌ 

కోరల్‌ సాచుచు నాతడే తినియె నో కోర్కెల్‌ రుచింపంగ సీ 
తారామామణి నెందునుం గనని యత్నంబయ్యె నాపాలిటన్‌. 


తారావీధి నవార్యవేగమున సీతం బట్టి కామాన్విత 
ప్రారంభుం డసురేశు డట్టు కొనిపోవం జూచి దేవాంగనా 
వారం బేమి తలంచె నోయనిన భావావేశ యై సీతదా 
నారాట మ్మవమానమంది చనె నో ప్రాయోప వేశమ్మునన్‌. 


ధరణిజరూపమెట్టిదియొ తానయి చూడగలేదు నేటికిన్‌ 
సురచిర ధర్మమార్గపరిశుద్ద మనస్విని రామ నామత 
తృరమననమ్ము వీడని తపస్విని, సాధుగుణైక శీల నా 
పరమ సతివ్రతన్‌ గనెడు భాగ్యము గల్లునె యన్న చింతలో 


బ్రాతిన్‌ బూనిన కార్యమిట్టు నెజువేర్పు న్‌లేని దీనుండనై 

సీతంగానక వెన్క కేగు నెడ కిష్కింధా పురిన్‌ వానర 

ప్రాతం బేనును ? రామలక్ష్మణులకున్‌ (బాణమ్ము లెట్టుండు న 
రీత్రిన్‌ అంతులు వోయి పైబడు నొ సు(గీవుండు ఏ కోపోగ్రుడై. 180 


రావణుని నినాగుయయు 


న న న న 


యాగపవిత్ర భూమి జను వందిన తల్లిని చూడ లేనిచో 
సాగర వేలలన్‌ తపము సల్పగ (బోయెద, కానిచో నను 
త్యాగము నైన చేయుటయు దప్పదు, నాదు భవిష్యదర్థముల్‌ 
సాగిన సాగకుండిన అసాంప్రత మున్న దొకండుగల్లునే. 


అటుల విహ్వాల మానసుం డయిన హనుమ 
మనసు నందలి యావేశ మణచివైచి, 

చచ్చి చేసెడి దేమి యీ జగతిననుచు 
మరల యోచించె తనకున్న మార్గములను. 


చూచిన చోటులందిరిగి చూచెద చూడని చోటు లున్నచో 
వేచియటన్‌ గనుంగొనుచు చేగ మెపోయెద సాధు సద్గుణ 
(శ్రీ, చరితాన్ఫుత ప్రథిత చిక్కణ మూర్తి ధరిత్రి జాతనున్‌ 
జూచినగాని నాతలపు చుమ్మలు తీరవు కోర్కెతీరదున్‌. 


ఎఖుగడె కార్త వీర్యు నెదిరించి గడించిన శిక్ష నెమ్మదిన్‌, 
మజుచెనె వాలి చేతి యనమానము, ధీరత మిజినొక్కటౌ 
కరమున నెత్తుచున్‌ శివుని కార్ముకమున్‌ దునియాడు రాఘవే 
శ్వరు సతి నే చెణంగొను నిశాటునకున్‌ మరణంబు దప్తునే. 


ధరణిజ నేమిగా దలచి దానవు డిట్టుల దొంగిలించె నో; 
నిరుపమ పుణ్యశీల ధరణీజను నేనిట జూడకున్నచో 

బిరుదు మగంటిమిన్‌ దితిజవీరులు నల్వురు జూచుచుండ నా 
కలుకు నిశాటు బట్ట (పతి కారము సేయక ఊర కుందునే. 


దనుజుడా రావణుం డనిన కోసమ్ము 

జనకజం జూడలే దనిన తాసమ్ము 

ఇణీయించె హనుమంతు నిరుగడలందు 

తరువు నొంచిన రీతి నురుప్రభంజనము. 186 


న న న 


అరోకవనము 


దానవ నాథు సౌధ సముదాయ పథమ్ముల వీడి వేగమే 
క్షోణిజ కోసమై వెదకి చూడని చోటులు, క్రొత్త వాటినే 
వైన కనుంగొనంగ ననిలాత్మజుండెత్తగు మేడ నెక్కగా 
కానగ నయ్యె నొక్క వనికామల వాటిక కండ్ల కింపుగన్‌. 


అది యొక పుష్పుకుంజ నిచయాన్విత చారు వనప్రదెశ మ 
య్యది బహు జాతి నృక్ష నిలయం, బసు రేశు నిహారలీల కా 
స్పదమగుచోటశోక వన వాటిక క్రొత్తగ దోచి యచ్చటన్‌ 
వెదుకగ నిశ్చయించె ప్పథివీజను మారుతి కౌతుకమ్మునన్‌. 


సురుచిర పుష్ప కుంజ తరు శోభిత మా వనవాటికాప్టలం 
బరుదుగ దోచి రాక్షస భటావళి తప్పక కాచుచుందు రీ 
సరిసరసీమ నెట్లరయ వచ్చునా యంచు దలంచి భక్తిని 

రర ఎను లాంతరుండగుచు (బారనలంబచరెంచె నర్మిలిన్‌. 


రాముడు, సీత, లత్మణుడు, బ్రహ్మయు రుద్రుడు సర్వదేవతా 
సోమము లప దికృతు, లశోకవనిన్‌, ననుగాచుగాత్మ న 
వ్యామల పద్మనేత్ర జనకాత్మజ నా కగుపించు గాత, సత్మృపా 
(ప్రేమ మయాత్ములెల్లరును వీరని కొల్పె నమస్సుమాంజలుల్‌. 


ఈ కడ నున్న వారు గురుతించగ 6 జాలని అల్ప రూపమే 
నాకనుకూలమౌ వెదకు నప్పుడు, సద్గుణ పుణ్యతేజమీ 
నాకనువెల్లు సీతకన నయ్యెడు దన్కను చూచు చుందు నా 
రాకలు పోకలిం దెటజుగ రాని విధమ్మున సంచరించెదన్‌. 
అనితలంచు నాతని కాత్మయందు (దొ 
సావని యెనండు, రాము దీవనల బలమె 
సర్వమై నడిపించు నిసరణి ననిన 
భావ ముత్సొహ ఖైర్య సంపన్నమగుచు. 102 


పుట్టిన నాటి నుండి వెజపుంజవి చూడని గాడ్సుపట్టియా 
చుట్టున నున్న కొండ లొక చొప్పున జేరగనీని దుర్గ పుం 
గట్టడులై యశోకవనికాపరిరక్షకులున్న తీరు క 

నృట్టిన పట్టులం గనుచు పంతము తో నొకతెంపుసేయుచున్‌. 


తోకన్‌ 'పైకగ నెత్తి గుండియల యందున్‌ శ్వాస బంధించి అ 
స్తో కోత్సాహ పరీత చేతన బలస్ఫూర్తి ప్రతాపమ్మునన్‌ 

దూకెన్‌ వానరు డొక్క దూకున మహోత్తుంగమ్ము హర్మ్యాగ్ర 
ధీ కక్షమ్మున నుండి తోట వరకు ద్రేకస్సురద్వేగియై. 


రివ్వను చల్లగాలి పొదరిండ్ర 6 గదల్ఫు టొకండె తప్ప యే 
సవ్వడి యున్‌ జనింపని; నిశాసమ యాంధతమః పథమ్మునం 
దెవ్వరు 6 జూడరాతనిని ఎవ్వరు చూచినగాని పోల్చలే 

రవ్వన సీమయందు తిరుగాడు నొకానొక యల్ప జీవినిన్‌. 


వచ్చిన నూతనాతిథికి స్వాగత పూర్వ సపర్యలట్టుగా 
మచ్చికమైసుధామధుర మంజుల పుష్ప సుగంధ వాయువుల్‌ 
తెచ్చిన దాయశోకనన దేశము, నిండు మనమ్ము కూరుముల్‌ ' 
విచ్చిన రీతి, మిత్రునకు విందులు గూర్చు హితమ్ములన్నట్టుల్‌. 


సల్లలిత ప్రసూన మధు సౌరభ తర్పిత శీతలానిలం 

బల్లన వీచు సుందర వనాంతర మీయెడ నైన నేను నా 
తల్లిని జూచినప్పుడు గదా రఘురాముని పాదమంటి యా 
నల్లని మాట చెప్ప గల శాంతి లభించు నొకింత నెమ్మదిన్‌. 


గాలికి రాలి మేనిపయి గప్పిన పూవుల క్రింద హన్మయున్‌ 

లీలగ పూలకుప్పయు వలెన్‌ బొలు పారుట గాంచి మాధవ 
(శ్రీలలితుండశోక వన సీమల నున్నటులన్‌ ముదమ్మునన్‌ 

దేలిన వామనోజ్ఞ సుమ దృశ్యము జూచుచు పంచభూతముల్‌. 198 


డా చానుముత్తదంతను 


సదమల సాధు శీల, వికసన్నయ సద్గుణ జాల, సీళకై 

వెదుకగ లేదు ఈ వనము వీధుల నింతటి దన్క నిప్పుడీ 
హుదయము క్రొత్త యాస లుదయించిన సందడి తొందరించు నీ 
యదనున నీయశోకవనమంతయు జూచెద నాల్గు మూలలన్‌. 


ధారుణి జాత జూడని వ్యధన్‌ కపివీరవరేణ్యు డావనిం 
జేరుముహూర్త మెట్టిది యొ చిత్తము లోనొక నూత్న కాతుకో 
దారపథమ్ము గాంచిన విధమ్మున సీత గవేషణార్రమై 
చేరువనున్న యొక్క గిరి శీరమునన్‌ నిలుచుండి యాతడున్‌. 


ఈ యందమ్ముల తోట యిచ్చ టయినన్‌ పృఢ్వీజ కన్సించుదో 
నాయత్నమ్ముల పంటు రామవిభు నాజ్ఞాదౌత్వసంసద్దియై 
మాయా రాక్షసు డాదశాస్యునికి రామాషస్త్ర ప్రచండాగ్నులం 
దాయుర్జాయము చెల్లి పోవు టది తథ్యంబంచు నున్నంతటన్‌. 


నీలాకాశ విశాల మార్గముల చాంద్రీ రమ్య రమ్యోత్సువ 
(శ్రీలాలిత్యము లార వోయుచును పొల్చెన్‌ నిర్మలాంభ స్పృరః 
కేలీసుందర రాజహంస మను భంగిన్‌ చంద్రు డౌజ్జ్వల్యరే 
ఖాలీలాక్సతి మల్తెపూదెరలు లంకన్‌ గప్పి నట్లొప్పుచున్‌. 


గిరితట మెక్కి చూచుచును కీశకులుండు తలంచె నాత్మలో 
సురుచిర కాంతి మంతమగు చోటిది, సాగర తీర శీతనీ 
కరములు చిత్తశాంతినిడు కానన సీమయు, లంకనున్నచో 
ధరణిజ యుండగాందగిన తావిది సర్వవిధమ్ము లందునన్‌. 


వరుసలు దీర్చి నట్టి సుమవల్లరులున్‌ ఫల వృక్షముల్‌ సరో 

వరములు పుష్పుగంధ మృదువాయువు లుత్తను రత్న వేదికల్‌, 

సురుచిర మందిరమ్ము నొకచో గల కొనన మిద్ది రాక్షసే 

శ్వరుని విహారకేళి వన వాటిక యౌ నని యెంచె నాతడున్‌. 204 


తెలతెల వారు చుండె తెరదీయును చీకటు, లావెలుంగు దా 
రుల నెవరైన చూడగలరున్‌ నను నంచు నతండు చెట్ల కొ 

మ్మలబడియేగు నప్పు డొక మాదిరి సన్నని గొంతు టెల్లులన్‌ 
పులుగులు గూళ్ళనుం డెగిరి పోయెడి సద్గొక టే వినంబడెన్‌. 


వనములలో జనించి వనవాటికలన్‌ జరియించుచుండి ధా 
(త్రినిగల సర్వ వృక్షముల తీరులు సర్వ మెటుంగు అంజనా. 
తనయున కాయశోక వనధామమునంగల చెట్టులన్నియున్‌ 
దన హృదయమ్మునన్‌, పరిచితాదర మిత్రుల యట కన్పడెన్‌. 


అనుకూలమ్ముగు చెట్టు నం దొదిగి తానా చోటులన్నింటినిన్‌ 
గనగానెంచు సమీర సూతి కెదుటన్‌ గన్పించె నొక్కింతద 
వున భూమోధర శృంగ నిర్గత జలా పూర్ణంబునై యొక్క వా 
హని యాదాపున శింశు పాతరు వొకం డింపై కనుందోయికిన్‌ 


సలలిత రామ నామ జప సాధు తపస్విని సీత నీవనీ 

స్రలములయందె రావణుడు దాచిన దాచగ వచ్చు, నినది 

జలముల నిరముం గొనగ జానకి వచ్చెన యేని నాదుక 

న్వెలుగు గ ంజూతు నంచు మది నెంతయు సంతసమంది యాతడున్‌. 


చూచినయంత నేమగును జానకికిన్‌ రఘు రాము సేమమున్‌ 
వా చవి తన్వి నొంద నుడువన్‌ వలె నైగమ ధర్మమార్గయా 
త్రాచణశిల యాజనని తామరసాం[(ఘుల వ్రాలి (మొక్కగా 

నోచవలెన్‌, తదీయ కరుణోల్బణ వాక్సుషనుల్‌ వినన్‌ వలెన్‌. 


అని యూహించుచు నాత డా తరువునం దాసీనుడై అల్పమౌ 
తనువున్‌ డాచుచు శాఖికాచయము మధన్‌, జానకీదేవి నీ 

నన మందే కనుగొందు నన్న యొకవిశ్వాసంబుతో అంజనా 
తనయుండావనింజూడగాందొడగె నుత్సాహ ప్రదీపాత్ముడై. 210 


ప ]|శీహనుమకత్తబంధము 


తలా 


ఆశ్వాశాంతము 


అందంపుటశోకనన 

మ్ముందున సీతను వెదుకగ నడుగిడు హనుమత్‌ 
సుందర కథయిది మృదుపద 

బంధుర రసభావఫణితి వ్రాసితిరామా. 


భక్తి సంభృత మౌని హృత్సద్మ మధుర 
సార సౌరభాస్వాద నాసక్త మతివి, 

రామ ! మన్మనః పద్మ పత్రముల "కింత 
భాసిలును గాత నీపద భక్తినియతి. 


నీసుకుమార రూసమహనీయత లెంచుచు, నిన్నెణుంగగా 

నాసలు పెంచు కొన్న హృదయమ్మున (గ్రమ్మిన చిమ్మ చీకటుల్‌ 
గాసిలి పెట్టు కుండ కడగాజను యోజన సేయు పూజనా 

భ్యాస విధాన భాజన తపమ్మొన గూర్చు గదే దయా మయా ! 213 


ఇది (శ్రీ) హనుమ[త్రబంధ ద్వితీయ భాగమునందు 


లంఖిణీవధ లంకా ప్రవేశము సీతాన్వేషణము, పుష్పకనిమానము 
రావణునివాసము అశోకవనము అను కథలు గల ద్వితీయాశ్వాసము. 


త్రి హనుమత్పబందము 
ద్వితీయ భాగము - తృతీయాశ్వాసము 
సెజాదర్శ్మనవమ 


(శ్రీకరగుణ నీరాకర, 

భీకర రాష్షస నిదార, వేదవివారా ! 
ప్రాకట కరుణా దీవర, 

లోకైక మహాధివీర లోకాధారా |! 


క్రీ హనుమ త్త్రబంధము 


© 


అష స 
ఖో 


ఓ 
(1 


39 


కవని సాకల్య 


లా 


కనదత్యూనర్రిత మాయశ్‌? 


సుగం 


ఛి 


ల్‌ 


మర విహారము 


ట్‌ 


ను 


ఇఒ 


i 


lad 


మలయ ధరాధరొదత కుమార 


గ 


ర్‌ రుహవిలాస నిశాలను 


సరస 


ళ్‌ 


లలిత 
ధ్‌ 


స్ట్‌ 
స. 
౫” 
Aa 
nn రం 
$e 
న్‌ 
శక 
Ye 
ల్ల 
Ya 
A 
ya 
2 


9 


ద్రరేఖ, 


చంద్రరేఖ వెలుంగు జాడలం దిరుగుచు 


| 


య 
కాంతులంజిమ్మి 
"క 


చదల దారుల వెలు నం 


పల్లవమ అప తరుణ 


తరు 


220 


అటనట నగపడు నసురభటులు, 


గ్ర 


త్వ 


బీతాదర్శనము 


అసుర భటుతతినలని యపాయముల ను 
పాయముల తలంగగ నాంజనేయు డచట 
నచట డాగి చరింపగ ననువు లెసక 


మెసగు చాయశోకననము పసం దలిర్భె. 


చారువన (ప్రదేశ మిది, జానకికిస్టము పూవు టీరపుం 
దారులలోం జరించుచు ముదమ్మున వానికి ప్రోది సేయుచున్‌ 
నీరము వోసిపెంచుటలు; నేనిట నుండియె చూడవచ్చు నా 
నారిజపత్రనేత్ర యిటు వచ్చిన నేళలయంచు నెంచుమన్‌. 


ఇరవుగ గూండ్రయండు నిదురించిన పుల్లులు లేచి దిక్కులన్‌ 
దిరుగుట లేదు, రాత్రి తెరదీయగ లేదును, మూడు యానుముల్‌ 
జరిగిన జాడగానని నిశాసమయమ్మది, చెట్టు చాటునన్‌ 

మయణుగుగ నుండి చూచుటయె మంచిగ దోచె సమీర సూతికిన్‌. 


సమ సోపాన వినిర్మితమ్మయి యుదంచద్రత్న సందీప్త మున్‌ 
రమణీయమ్మగు మందిర మ్మనతి దూరమ్మందునన్‌, తత్సమీ 
పమునన్‌ గొందటు దైత్య భామినులు గన్పట్టుంగ నాశ్చర్యసం 

(భ్రమ మొప్పన్‌ పరికించె మారుతియు త[త్రాంతమ్ము నుత్కంఠతో. 


అది యొక వేయి కంబముల యందము లొప్పు గృహమ్ము, చుట్టునున్‌ 
మృదువగు దెట్టనీడ ప్రసంరించినవోటది, దానవాంగనల్‌ 

పదుగురు చెరి రాగ్గహము పట్టుల, వారల మధ్య దీనయై 

సుదతి యొకర్తు చేడ్సడిన చూడ్కుల నుండుట జూచె నాతడున్‌. 225 


లాలా త్త హనుముక్తవంధము 


అనుపమ రూప యౌవన సమన్విత యామహిజాత నెట్టులో 
తనకు వశమ్మొనర్హు6 దగు దారులు జూడగ దానవాధిపుం 
డనిపిన వారె వారు, జనకాత్మజ చుట్టును జేరి నిప్తుకల్‌ 
తొనకెడి నేత్రయుగ్మముల దూషణలాడందొడంగి రామెపై. 
తనకును చుట్టునుండు వనితల్‌ నిరతమ్ము [క్రుధా విలోకనా 
న లగుమన్‌ కఠోరవచనమ్ములు బల్కుచు నుండ వారిమ 
ధ్యను బికుబిక్కుమందు బెడిదమ్ముల కోర్సుచు దిక్కులేని రీ 
తినిం గనుపించె నాయబల దీనత రూపము. దాల్సినట్టులన్‌. 


ఆమెను శ్రద్దతో మరల నాహనుమంతుడు చూచె, రూపమం 
దామెకు లేదు దైత్యవనితాకృతి, సంతతశోకతప్తయౌ 
నామెయు6 గాని సీతయగునా యని పోల్చు కొనంగ వీలుగా 
నేమియు గూడ సుంత కనుపించని చింతను మున్లె నాతండున్‌. 


వలువలు ధూళి([గ్రమ్మి, ఉపవాసములన్‌ దను వెల్ల (జిక్కి తమ్మిపూ 
వులు కరవా సరోవరము పోలిక, ధూమము[గ్రమ్ము నగ్నిగా, . 

జలదము వెన్క చందురుని సామ్యము నొంది నిరస్త భూషయై 
పొలుపటీ యున్న (స్త్రీని కపి ముఖ్యుండు సందియ మంది చూచుచున్‌. 


మొగమునం జారు నశ్రుకణముల్‌ తడి యారవు, గుండెలోతులం 
దెగసిన శోకవహ్ని నశియింపదు, కోరలు దీర్చి మింగగం 
బగగొను వేటకుక్కలకు నముధ్యగం జిక్కిన లేడి పిల్ల య 
ట్లగపడుచుండె దైత్య్వసతులందున నామెయు సీతగావలెన్‌. 


శోకము గడ్డకట్టిన కృశోదరి, కత్తులు బూని రాక్షసీ 

భీకర మూర్తు లిర్ల్గడల వేచి పిశాచము లట్టు మూగి య 

జ్ఞాకల బెట్టుగా గినుక నందదు, ఏదియొ ధ్యానభావము 

ద్రాకృతి వోలె నాకు6 గననయ్యెడు నీమెయె సీతగావలెన్‌. 231 


సేతుదత్తనము యాం 


తరుగని వేదనాగ్ని పరితప్తము దీనము నయ్యు నామెసుం 
దరముఖమందు వృక్షసముదాయము సందుల నుండి జారు చం 
దురు తెలి వన్నెలల్‌ పడిన తోడనె తోచుచు నుండె గౌరవా 
దరయుత సాధుభావములు తప్పక యీయమ సీతగావలెన్‌. 


తారకాతతియును తారకాపతి లేని 
చదలున నైల్యమ్ము గదిసి నట్టు, 

కడలేని దుఃఖమ్ము కన్నీటి కడలి యై 
పొంగెత్తి మొగమును ముంచినట్లు, 

సందియం బుడివోని శా న్రార్హముల యట్లు, 
పొగలు (గ్రమ్మిన నిప్తుసెగలరీతి 


ముండ మధ్య 6 జిక్కిన నును యీవు వోలె . 
దిన మానస యై సరాధిన యగుచు, 

తులువలై చరించెడు గరాసులకు మధ్య 
కానుపించిన దామె యాకార మచటు. 


ఆమె శిరోజ పాశముల యందున తళ్ళు లెసంగు నొక్కచూ 
డామణి దక్క వేతొక యెడన్‌ నగలేమియులేవు, మైథిలీ 
భామిను లిద్ది తాల్తురట బ్రాతిగ, |ప్రాక్రన సంప్రదాయది 
వామతి యీలతాంగి జనకాత్మజ కావల నిశ్చయమ్ముగా. 


అనువుగ నీమెమేనినగలన్నియు మూటగ నొక్క చెట్టుకొ 

మ్మను బడియున్న వీమె మెయి ముద్రల బోలిక లౌచు, పూర్వమా 
వనములయందు మాకుంగను పట్టిన భూషణరాజి ముద్రలున్‌ 
గననగు నీమె పాదముల, కావలె నిశ్చయ మీమె సీతయున్‌. 236 


రా క్ర వానుముక్త్రబంధము 


అని భావించుచు దైత్య కాంతల కఠోరాలాపముల్‌ చిత్తమం 
దునంగల్సించిన కోపమాపుచు మరుత్ఫూనుండు దానూహసీ 
సిన యట్లావనితాగణమ్ము నడుమన్‌ జేడ్సాటుమై నున్న భా 
మిని జానకి యన్న నిశ్చయ మెదన్‌ బెంపొంది యుప్పొంగుచున్‌. 
కనుగ్‌నంగల్షితిన్‌ జనకకన్యను నేటికి ధన్యమయ్యె నా 

జను వని హర్ష బాష్ప కణ జాల యురీ భర నము నీర్వుడై 
ప్రణతు లొనర్భె సీతకును రామున కల్ల సుమిత్ర సూతికిన్‌ 
మనసున పొంగులెత్తు నభిమానము మేనున పుల్కలొత్తగన్‌. 


రాముని యంగుభీయము కరమ్మునం దాల్బుచు నొక్క సారిగా 
నామె పదారవిందముల నాక్షణమందున |వాలనెంచి న 

న్నామెయు నమ్మదేమొ దితి జాంగనలున్‌ బ్రతిరోధమంచునే 

దే మటీ యొక్క యూహ మది నెంచుదు పావని యాత్మలోపలన్‌. 


జనకుని యాగ భూములను జన్మము నందిన సాధ్వి సీతయున్‌, 
దినకర వంశ భూషణు, 6 డుద్నీర్ద పరాక్రమమూర్తి సర్వస 
ద్గుణనిలయుండు రాముడును దుర్భర దుఃఖములన్‌ మునింగి రా 
దనుజు (డెనర్శినట్ట దురితమ్మిది యంచు దలంచె నార్తితి. 


పుట్టిన నాటినుండి సుఖముల్‌ జవిం జూచిన రాచబిడ్డ న 
మాట్టుని కోడలైన సుకునూరియు భాసుర కోసలావని 
పట్టపురాజ్ఞి కాగలుగు భాగ్యవిలాసిని సీత యిట్టి యి 
క్కల్టుల పాలుగావలసె కర్కశుండా దితి జేంద్రు వధతనన్‌. 


ప్రబల ధనుః (ప్రచండ బలరాముడు రాముడు, నష్ట్రపత్రయోీ 

ప్రభుతల కన్న మిన్నగనె భావమునం దలపోయు నిత్యమా 

త్రిభువన సందరీ మణి కిరీటము సద్గుణ సాధ్వి సీత నీ 242 
యుభయులు నేకమై శుభము లొందుట చూతునె నాదు జన్మకున్‌. 


సేత్తాదత్తనము యాం 


ఇలువిడి పైకిరానినలినేక్షణ, ఓర్పున నుర్వి సాటియై 

యలరెడు సాధ్వి బంధుర వనాథ్వములం దిరు ప్రక్క ముందువె 
న్కల6 గని రామలక్ష్మణులు గావగ నేగు లతాంగి, దానవీ 
బలమిటు కాపు6 గాయు వెతం బాల్పడ మ్రాన్సుడి యున్న దక్కటా. 


నిక్కిన వారు, గర్వమెద నిండిన వారు, మనుష్యమాంసముల్‌ 
మెక్కిన వార లీయసుర లీసుకుమారిని రామమూర్తికిన్‌ 
దక్కగ నిత్తురే యనుచు ధైర్యముతక్కు మరుత్ర్రసూతికిన్‌ 
ప్రక్కల నుండి యేదొ సడి వచ్చిన జాడలు దోచె వీనులన్‌. 


అరిగెనిశన్‌ (ద్రియామ సమయ మ్మసు రాంగన లాడు దుష్షని 
స్టురముల తాళలేక కడు శోకమునంబడియున్న సీతనా 

కరకు గరాసు లే కుటిల కష్టము పాలొనరింతురో యటం 
చరిమురి యౌచు జాగరిత నారయు చుండె నతండు సర్వమున్‌. 


ధ్వనులును దగ్గతౌకొలది బాటలలోని తమమ్ముంజీల్చుచున్‌ 
గన బడె దీప కాంతులును, కాల్న్బడ (గొందణు వచ్చు సవ్వడుల్‌ 
వినంబడె, నీ యడావుడికి వేగమె మారుతి చెట్టు కొమ్మలం 
గనుపడకుండ డాగె విహగమ్మయి జానకి వైపె జూచుచున్‌. 


రావణుని దుర్భాషలు 


బలిమిన్‌ వంచన జేసి జానకిని పాపం బెంచకన్‌ లంకలో 

పల బంధించిన దాది రావణుడు తద్భామామణిన్‌ బొందగా 
కలలంగాంచుచు నామెకుం దనసమ([గ్రప్రాభ వాధిక్యతల్‌ 
తెలియం జేయగ జూచుచుండె దగురీతిన్‌ సాధ నోపాయముల్‌. 


తనకడ నెందతైన వనితల్‌ గల రంగజు బాణముల్‌ శరత్‌ 

కనదురు కాంతిరేభఖీకలు కాని, ధరాత్మజ రూపలక్ష్మియం 

దణువును గూడ పోల జన రాపయి శూర్పుణఖన్‌ గురూపింజే 

సిన రఘు రాముపైం దనకసిన్‌ గడు వేగమె తీర్చుకోవలెన్‌. 248 


uuu హనువుక్తైబంధము 


తన ల. 


దైత్యుం డా దశకంఠు6 డీపగిది పంతమ్మూని (శ్రీరాముపై 
ప్రత్యుద్దామిగ సీత లోంగొనెడి కార్య మొక్క కర్తవ్యమౌ 
ప్రత్యాసార మటంచు నెంచుచు నుద్దీర్ణ ప్రౌడ: యత్నంబులం 
దత్యంతమ్మును క్రిందు మీదగుచు మూయం డక్షిగోళంబులన్‌. 


దినములు మాసముల్‌ గడచె, తెల్హము గా దొకయింత జానకీ 
మనసెటు లున్నదో, యచట మాటుగ నుండిన కాంత లైన నుం 
దన కొక మంచి మాట నిన దగ్గదియున్‌ గొని రారు ఇర్వదౌ 
కనులును గల్లువాని యొకకంటికిం గూడను నిద్ర పట్టుదున్‌. 


వేలాతీత పటుప్రతాప బలవద్విక్రాంతు6 డారాము డె 

ట్లో లంకాపురి కేగుదేరగ గలం డుర్వీజకై, యింక దా 
నాలస్యం బొనరించుచో సకల కార్యంబున్‌ వృథా యన్నటుల్‌ 
డోలాందోళిత చిత్తు డయ్యె దనుజుండున్‌ రా|త్రిరాత్రంతయున్‌. 


కనులన్‌ మూసిన విప్పియుంచినను తత్‌ క్మాజాతయాకారమే 
తన చిత్తమ్మును బట్టి లాగెడు కలంతన్‌ అంతులౌ కానువే 

దన పాలై యుసు రుస్సు రంచు 6బడి స్వేదస్విన్న దేహమ్ముతో 
దనుజాధీశుండు లేవె పుష్పసమమౌతల్పం బసహ్యాంబెయై. 


వీకదనం బెసంగ పువు విల్తుడు తొందరసేయు నార్తిలో 
ఆకలి గొన్న సంగ మటు లాతడు నాల్గవ జాము గాని యా 
చీకటియం దశోక వన సీమల కేగగ లేచె సీతకై 

ప్రకట రత్న భూషణ విరాజిత రమ్యతనూ విలాసుండై. 


ప్రక్కల బారు దీరి పరివారము బట్టగ రత్నదీపికల్‌, 

చక్కనివార లంతిపురిచానలు నూపుర నాదమాధురుల్‌ 

దిక్కుల నింపి వెంట నరుదేరగ నేగ, నిజప్రభావముల్‌ 

మొక్కలమై రహింప పదిమోముల రక్కసి తేడు వేడుకన్‌ 254 


రావణుని దుర్భాషలు 


తతత! 46 


తొలి ప్రొద్దున్‌ బడి వేదముం[త్ర పఠనోక్తుల్‌ దిక్కులన్‌ మోగ, మం 
గళ గీతమ్ముల నాలపించు చెలమిన్‌ గర్ఫూర నీరాజన 

మ్ముల గంధర్వలతాంగులున్‌ గొలుపు పొల్పుల్‌ నిండు సౌధాంగణ 
స్టలులన్‌ దాటుచు సీతకై వెడలె దైత్యస్వామి దర్పంబునన్‌. 


ధగధగాయుధకోటి ధాటీ పటాటోప 
భటసమూహము బరాబరులు సేయ, 
దశశిరః కోటీర విశదరత్న వ్రాత 
నిద్యోత మాకాశ వీధి కెగయ, 
భూరి హేమాంగద తారహారానిక 
హారహీరముల దేహమ్ము మునుగ, 
కంఠసీమాలోల కమనీయ సుమజాల 
మాలా సుగంధముల్‌ మలసి యాడ, 


రాజవైభవముద్రా విరాజమాన 

లలిత శృంగార హేలావిలాస భాసు 
రోత్సు వానంద శుంభన్నిరూఢి దనర 
చనె నశోకవనికిని రాక్షసుల రాజు. 


బలితుం డద్భుత కాంతిమంతుడు మహాబాహుండు రకారుణో 
జ్రైలనేత్రుండు త్రిలోక రాజ్య విభవప్రాధాధిపత్య ప్రభా 
కలితొదాత్త్యము సర్వమున్‌ తనదిగా కామోత్కటోద్వృత్తి సం 
చలితుండై యరుదెంచు దానవపతిన్‌ సామీరి వీక్షించుచున్‌. 


ఇంతటి భోగ భాగ్యవిధ మింతటి రాజస మింత వైభవ 

మ్మింతటి గౌరవమ్ము కలదే మణీ యెన్వరి కేని విశ్వమం 

దంతట నెచ్చటైన యని యచ్చెరువందుచు చూడసాగ నొ 

క్కింతగ (క్రిందకున్‌ డిగి మహీరుహశాఖల వాయుసూనుండున్‌. 259 


శ్రీ హనుమ త్త్రబంధము 


Wc TE 


ఈ చటుల ప్రభావమహనీయుండు, తీవ్ర తపోవిశిష్ట ది 
క్షాచణు (డన్న కేర్తియును కల్లిన వా, డి దియేమి కర్మమో 
నీచత నిట్టు లన్వరనుణీమణులన్‌ చెఅంబట్టు ఘోరపా 
పాచరణుండునై రఘువరా[గ్రణికే యొక యెగ్గు సేసెడిన్‌. 


అని యోచించుచు శింశుపాతరువు మధ్యన్‌ పత్రముల్‌ చాటుగా 
తనయాకారము కప్పిపుచ్చుకొని, సీతాసాధియున్నట్టివై 

పున కే తెంచుచు నుండె నేమి దురితమ్మున్‌ చిత్తమందెంచి వ 
చ్చెనొ యీదుష్మ్ర2డ టంచు మారుతియు దృష్టిన్‌ నిల్ఫె నాదైత్యుపై 


అకృతాలంకృత, మశశ్రుసిక్త మతిదీనాస్యమ్ము, దిర్రవ్యధా 
వికలాకారము, శుష్కదేహము, భయోద్విగ్నమ్మ సంస్కారకే 
శకదంబమ్ము మలిమసాంబరము నౌ క్మాజాత రూపమ్మె దై 
త్యకు లాధీశునకున్‌ గనంబడియె సౌందర్య ప్రభారాశిగా. 


సరసీ జేక్షణ, నీలకేశిని శరత్‌ చంద్రాస్య బింబోష్టియున్‌ 
గురుభారస్తన హీనమధ్యయగు నాక్షోణీజ సౌందర్యమున్‌ 
బరికింసం దరికేగ రావణుడు దీప్తప్రాభవిత్కంఠతో 

నర యక్షోరగ దేవతా విభులకందన్‌రాని గర్వమ్మునన్‌. 


ప్రబల దీర్హ నాసాపు టో చ్చాసితముల 
భయదముగ వచ్చు ఆబోతు బాటనుండి 
తొలగు ఆవులట్లు గ దైత్యు త్రోవ నుండి 
ఇల ర్‌ 
తప్పుకొని రట జేరిన దైత్యసతులు. 264 


మానిన హేయనిజృంభణ మేచెడి హాసము 

లిర్గడ నింపుచు నెక్కుడుగా 
నాయసురాధిపు డాతుర పూర్ణ మ 

హాట్టుమునన్‌ దడబాటునడన్‌ 
ఆయము దగ్గర కాగక వచ్చుట 

నారసి భీతహృదంతరయ్లై 
కాయము నెల్లను జ్మాసుత వేగమె 

కాళుల సేతులC గప్పికొనెన్‌. 


పదిమాసమ్ముల కాలమేగినది, యీ భామాలలామమ్ము నె 

మ్మది నేమున్నదొ చెప్ప దీ దనుజసమ్రాట్టింత యల్ఫుండె ! యం 
చెద జన్మించిన కోప మాపు కొని దైత్యేశుండు పల్కెన్‌ లస 
న్మృదు వాక్యమ్ముల జానకిన్‌ దనవశం బెట్టైన గావింపగా. 


తనువున్‌ గప్పుచు నన్నుంజూచి భయమందన్‌ మానుమో లోకమో 
హన సౌందర్య విలాస భాసురతనూ ! హ్లోదైక లీలా వినూ 

తన హేలన్‌ విహరించు కాలమిది సీతా ! నాకునున్‌ నీకు నీ 
వనుమానింపక రమ్ము నీమృదుపరిష్యంగమ్ము నాకీయగన్‌. 


ఈలంకా మహనీయ రాజ్య మిక నీవే యేలగావచ్చు నో 
(శ్రులాలిత్యముఖారవింద మధుమూర్తి ! నిత్య మానందవ 
ల్లీ లానణ్యమనోజ్ఞ డోలికల దేలింతున్‌ గదే జానకీ ! 
తైలోక్యాధిప భోగభాగ్యము సమస్తమ్మున్‌ ద్వదీయమ్ముగా. 


సదయాపాంగ విలాస సుందర సరోజాస్యచ్చవీ ! నాశిరం 

బిది నీసుందర పాద పీఠముల యందే యుంతు (సిమోల్డస 

న్మృదు భావామల పుష్ప మాధురులపేర్మిన్‌ నమ్ము మీమాట నీ 
పదపూజన్‌ (బతు కంతయున్‌ మనెదనే భద్రాయ తోత్సాహినై. 269 


లా శ్ర హనుమక్తదంధము 


పాడొనరింపంబోకువె ప్రభాత సరోజమనోహరాస్వ! నీ 
పోడిమి, రామునిన్‌ మజచిపొమ్మిక నీమగండాతడెట్టుగున్‌ 
లేడినిం గూడం బట్టుకొనలేని బడుంగతడేల నీకు. నే 
నీడును జోడు నీకగుదునే, మహినేలు మగంటిమిన్‌ చెలీ. 


నను శాసింపుము దీపి తామల మతీ ! నాప్రాభ వమ్మొప్ప నీ 
జనకున్‌ నెడె దిగంతరాళ జగతీ సామాజ్యపటాభిషి 

కుని గావింతును సంతసమ్మదియు. గాకున్నన్‌ వచింసంగదే 
నునమం దున్నయీప్పితార్హము దయన్‌ మన్నించి నన్‌ మైథిలీ ! 


ఆనందమ్ముగ నివు నాప్రణయ రాజ్యప్రాజ్య సింహాసన 

స్థానం బందున జేరవచ్చిన నిమేషమ్మందె నిన్‌ దాకుదున్‌ 
గానీ యంతటి దన్క నీదరికి నేగన్‌ నమ్ము మీ మాట నా 
(ప్రాణప్రాణమ వంచు నెంచెద భయ[భాంతిన్‌ విడం జూడుమీ. 


నాకున్‌ గాంచన రత్న సుందర విమానమ్మున్న దిఫుష్పుకా 
ఖ్యాక్‌ నమ్మయ్యది కామరూప గమన ఖ్యాతమ్ము నిన్హానిపై 
రాకాచంద్ర మయూఖ రంజిత వనప్రాంతమ్ము లా నందన 
ప్రాకారమ్ములం ద్రిప్తి చూపుదునికన్‌ ప్రాభాత పద్మచ్చువీ. 


పూవు మెటుంగు పూత పొలుపుల్‌ దొలు కాడెడు నీవయస్సు నీ 
యౌవన మెల్ల నాయడవి యందలి వెన్నెలం జేసె రాముడో 

(శ్రీ, విలసత్‌ సుగంధలహరీ పరిశోభిత పుష్పుకోమలీ ! 

రావణుం డట్టుచేయడు పరాకునగూడ నిజమ్ము పల్కెదన్‌. 274 


ఏమెకమో బలింగొనక నింకను దా బతికుండె నని నీ 

రాముండు వార్డి దాటి యిటు రాగలడా ! యిటు వచ్చానేనియున్‌ 
నామును ముందునన్‌ నిలుచు నంతటి వాడును గాదు జానకీ ! 
రాముండు, రాముండం చిటుల రాయిడులం బడు చేల ఏకునున. 


వానువుత్తబంధమూ [రాం 


ఆలస్యమ్మిక నేల? చూడు మిటు సీతా ! నూతనాలంకృతి 
_శ్రీలావణ్య విభూషణాంబర రుచిస్నిగ్ద (ప్రసూనావళీ 
మాలారమ్య పురస్క్రతుల్‌ దితిజభామారత్నముల్‌ నీదుపా 
దాలం బెట్టిరి, లేచితాల్బుమిని సీతా! నాదుదేవేరిగా. 


కామతమస్సు పైకొనిన గాఢ వికారము నందు రావణుం 

డామెయి పల్కుటల్‌ వినుచు నాతనిపైంబడి యొక్క[త్రాక్కునన్‌ 
భూమినియగూలుు నాగ్రహము6 బూనయు వానరుండూరకుండి ; దా 
నేమి దలంచెనో మది నొకించుక, రాముని యాజ్ఞ లేకనున్‌. 


ఆపగలేని భర్తవిరహార్తికి లోగి దురంత దుఃఖ నీ 
చీపరిపీడితాత్మయగు సీతకు చేతమునందు చిచ్చులం 

దాపిన యట్లు, వాడమొనతాల్ఫుల ముల్కులు (గ్రుచ్చినట్టుగా 
నై సెశితాని పల్కులు విషాగ్నులరగ్రక్కిన వంతకంతకున్‌. 


మానడు రావణుండు తనమాటలు, వానిమొగమ్మె చూడ దా 
మానిని సీత; వేదహితమార్గమనస్వితం గల్లు రామ భూ 

జానిని గూర్చి దానవుప్రసంగము దుస్సహమై, తృణమ్ముచెం 
బూనుచు నడ్డుగా, దనుజ భూవిభు దిక్కయి యామె యిట్లనున్‌. 


కనువిందౌ హరివర్గశోభిత పశుగ్రాసమ్ముగా ధాత్రి నీ 
తృణమైనన్‌ దన పుట్టు వెల్ల చరితార్జీభూతమై (గ్రాలు నో 
దనుజాధిశ ! యిదేల నీకు పరకాంతామోహ దుర్మార్గ సం 
జనితాశాపటుపాపసంచరణ నీచంబైన దుర్వ్రుత్తియున్‌. 


మాయలమౌని వేషమున మాటలు నేర్చి కఠోరవుత్తి న 

న్నీ యెడ కీవు బల్మిం దరలించితి వియ్యది పాపమంచు నీ 
కేయొకరున్‌ వచింపర? వచించిన గూడను, నీకు లెక్కలే 

దా! యొక రన్న మంచి పలుకైనను, (బహ్మమహాన్వయోద్ద వా 1281 


రావణుని దుర్మాషలు 








నా కర్మ మ్మిటు వ్రాసియుండె నుదుటన, గాదేని 


క కు . రిపువర్గధ్వంసి, కాలాగ్ని రే యా 


ఖాకోదండుండు రాముండున్న యెడ నీకంఠమ్ము లుగా స్ర్ర "ఈ 





రాకృత్తమ్ములు చేసి యుండెడిని గృధ్రశ్రేణికిన్‌ విందుగా. 


ఆతని ధర్మపత్నిని మహాన్ని సమాన పవిత్ర నైన నే 
నీతరుణమ్మునందె శపియంచి నినున్‌ బరిమార్తం జాలియున్‌, 
(బ్రాతిగ, ప్రాభవచ్చటుల పౌరుష వహ్ని రముప్రవీరుండే 
నీతల లెల్ల డుల్ఫు టవనిం దగు కార్యముగాం దలంచితిన్‌. 


నీకామార్తి ప్రగాఢమై సణుగినన్‌ నిత్యమ్ము (గీడింపు మీ 
నీకాంతాతతిం గూడి, అన్యవనితానీకమ్ముపై మోహవాం 
ఛాకాలుష్యము లేల? వేజొకడు పుష్పాస్త్ర జ్వరార్తుండునై 
నీకాంతం జెణంగ్‌"న్న యప్పు తెడడన. నీకొట్టుగున్‌ జూచితే. 


దనుజుండ వీవు మర్త్యవనితన్‌ దగ నేనును నీకు, నిప్పుడై 

నను రఘురాము పాదనలినమ్ముల ననొని పోయి జేర్చుచో 
నినుంగరుణించి బ్రోచు మహనీయ విశాల దయాసుధాబ్ది య 
య్యినకులనాథు6 ఉద్ది యొనరింపు మీకన్‌. (బతుకం దలంచుచో. 


అనివచియించి సీత దను జాధిపుడుంన్‌ దన కన్నుదోయి ముం 
దున విపరీత కామమద దుష్టపిశాచముగా నిలుచుండి యుండుటల్‌ 
గనుగొనలేని శోకమున కాల్వలుగట్ర్రిన బాష్పముల్‌ గనుం 

గినల స్రవింప వెస్తిరిగి కూర”నె నావలి దిక్కు మోముగా. 


ఏమే, మూర్చపు మట్టిబొమ్మ! విను మెంతే గౌరవ(పేమ భా 
వామోదంబున మాప్రభూత్తముండు మాట్లాడంగ మర్యాదగా, 

నీ మోమైనను జూపవేల యనుచున్‌ నిందించు చాదానవీ 

సోమం బామెను చుట్టుముట్టుగనె, దైత్యుం డడ్డుగా నిల్చుచున్‌. 287 


రావణుని దుర్చాషలు | స్ట 





బొన్సె యోసి ధరాత్మజా! యెడమొగంబై యిట్టు నీవుండుటల్‌ 
మోనారీసహజమ్ము నౌ బిగువు సుమ్మీ యంచు భావింతు, ని 
ప్పైనన్‌ బోయినదేమి, నీచరణదాస్యమ్మానగా పల్కుచు 
న్నా నేకోరిక యున్నదో సరగునన్‌ వాక్రుచ్చి శాసింపవే. 


అడిగిన నీదు(పేమమధురాశలు తీర్భగలే దటన్న యే 
యెడమును కల్లనీనుు వినవే హృదయ మ్మఖిలమ్ము నుంచి నీ 
యడుగుల దామరల్‌ కొలువులై మనని మ్మిటు పైని నన్ను నీ 
పుడమిని, చారు శారదిక పూర్ణసుధాకర చంద్రికాద్యుతీ ! 


నారలుగట్టి భీకరననమ్ముల రామునివెంట నేగు నా 
యాడు వేల నీకు మగువా ! మధుమాస విలాస కేళిశ్చం 
గారవనమ్ములం దసుర కాంతలు సేవలొనర్హ్స నాకడన్‌ 

జేరి నిశాటరాజ్యమహి నేలుము పట్టుపుదేవి వై యికన్‌. 


తులువతనమ్మునన్‌ మదముతోబడి తూలుచు దానవేం[ద్రుడున్‌ 
బలికిన దానికిన్‌ బదులు పల్కదు, చూపును గూడ వానిపై 
నిలుపదు సీత, దుఃఖ మెదనిండిన కాయము తాయి య్లైనటుల్‌, 
కలుషితవర్తనుండు దశకంఠుని వాక్కఠినోపలాహతిన్‌. 


పావనవేద ధర్మ విభవప్రథితాకృతి సీత మౌనమం 

దే బిలయాగ్నియున్నదియొ యీదురితాత్ముని చావక, జ్వల 
ద్దావము చుట్టుముట్టిన విధమ్మున తిమ్మిరిగొన్న రిమ్మలో 
రావణు డా(గహుండయి ధరాసుత పై కరుదెంచు నంతలో. 
ఆగు మటం చొక ర్తతని హస్తము బట్టుచు నాపం గన్నులం 
దూగిసలాడు కోపమదియున్‌ పదిరెట్టగు కామదుర్మదో 

ద్వేగ మొకింత యాపుకొని ప్పథ్విజనుం గనుచున్‌ వచింపగా 
సాగెను రావణుండు పరుషప్రకచోత్కట దుష్రులాపముల్‌. 293 


నా నతుత్తూంధము 


““నాొ*యను దిక్కులేని యొక నాతిగ నీపతియున్‌ మజుంది ని 
న్నా యటవీస్టలిన్‌ విడచినందుల కేనుగదా తలోదరీ 
సాయమొనర్చి తెచ్చి నిను సమ్మతితో గవగూడు మంచు (పే 
మాయతభావమెంచి యభిమానము నుంచితి నింత నీపయిన్‌. 


వినుతప్రాభన వైభవుల్‌ త్రిజగతీ వీరాధివీరాగ్రణుల్‌ 

వినమత్‌ శీర్చులు నై భజించు ప్రభుతల్‌ వెలొందు సమ్రాట్లునై 
నినుప్రేమించి వరించి వచ్చితిని తన్వీ! ఈమహాభోగ భా 
గ్యనిధిన్‌ కాలునం దన్ను వెజ్రిమతివిన్‌ గాబోకు ధాత్రీసుతా ! 


ధరణిన్‌ సాటియెలేని కోమలివి సీతానీవు, ప్రాభాతసుం 

దర బాలారుణరశ్మి నీవదన సౌందర్య మ్మికన్‌ నామన 
స్పృరసీజమ్ము వికాస మందంగల వీజ్షామాధురుల్‌ జింది నా 
కరమున్‌ బట్టు శుభక్షణమ్ముకయి నే కాంక్షించు చుంటిన్‌ చెలీ | 


ఓరిమి నిట్టు తాను చనవొప్పున కూరిమిం జూపగా తిర 
స్కారమె గాని వేజొకటి గానక, జానకి పై దురాగ్రహ 
క్రూరవికార రూపమున కోరలు విచ్చు మొగమ్ము కారముల్‌ 
నూరిన తీరునన్‌ నుడివె నోటికి వచ్చిన యట్టు దైత్యుండున్‌. 


దాపై వచ్చి కరమ్ము సాచితిని సీతా ! ఒక్క పల్కైన రా 

దీ పంతమ్మున కర్ణమేమి యిక రెండే రెండు మాసమ్ములే 
నాపై నిల్వను చేరు మీగడువులోనన్‌ నన్ను లేదేని ప్రా 
ణాపాయము తప్పు దిప్పు డయినన్‌ నామాట లాలింపుమో. 


కనుగొను మోసి ! యీదనుజకాంతలు కత్తులు దూసి కోసి నీ 
తనువు సమస్త మాగడువు దాటిన నాటికి నోటి కింపుగా 
తినుటకు వండి పెట్రైద రిదే తుదిమాట యటంచు నాజ్ఞలా 
వనితలకిచ్చి రావణుడు వచ్చిన దారిని బత్రై క్రుర్దుండై. 299 


ావణుని దుర్వాపలు |] 


దనుజకులేశుం డిట్టు లిలుదారిని బట్టుట జూచి ధాన్యమా 
లినియను నాతి అడ్డముయి లీలగ వాని కరమ్ముబట్టి యో 
యనుసమ సుందరాంగ విను మంద మొకింతయులేని సీతకై 
మనసది యల, నన్నుగొని మన్మథ రతికేళిని దేలుమా యనన్‌. 


జానకి మీదనే తలపు సర్వము నిల్పిన దానవాధిపుం 

డానన మెత్తియైన గనం డాయతివన్‌ వినండామెపల్కులనే, 
మానస మేదియో యితర మార్గమునం జరియంచు నూహలో 
దానికరమ్ము6 (గ్రక్కున విదల్సి వదల్ఫుకొనెన్‌ వడి నిబ్దుసేరగా- 


ధరణీజాతను లోంగొనన్‌ బడిన యత్నమ్మెల్ల వమ్మై హృదం 
తరనుం దేమియు తోచబోవనియవస్టన్‌ కోససంతాపసం 
భరితుం డంగలు సాచికెంచు. జనె శుంభద్వేగియై రాక్షస 
శ్వరుం డుద్విగ్నమనస్కుయడై శకలితాశావేశ చింతాత్ముండై . 


దానవు డేగ దైత్యవనితల్‌ తనకెట్టి విపత్తు ంగూర్భుచున్‌ 
ప్రాణము దీతురో యను భయమ్మున దిక్కొకడేదియున్‌ మదిన్‌ 
గానని సీత కా యెడమకన్నదరెన్‌ శుభసూచకమ్ముగా 
మానసమందు దైన్యమొకమాత్రము తగ్గిన శాంతి గూర్చుచున్‌. 


దైత్యస్త్రేల దుప వర్తన 


క్రచ్చణులేచివచ్చి పడగల్‌ బుసకొట్టిన దుష్రసర్పమై 

చిచ్చులు (గుమ్మరించి చనె సీతపయిన్‌ దశకంఠు డుగ్రకో 
పోచ్చలిత ప్రచండ పరుషోక్తుల ; గుండెల యందు శూలముల్‌ 
(గుచ్చిన యట్టులై పుడమికూతురు చేతనదక్కి సోలగా. ౩04 


హనుమత్ష్రబంధము 


కావరమేచినట్టి తమకమ్ములు (గ్రమ్మిన పాపచిత్తుండా 

రావణుండన్న దుర్మదదురాసదముల్‌ వినుచున్న దేవక 

న్యావళి కశ్రులొల్కె నయనాంతములన్‌, సుగుణాఢ్యయౌ నొక 
ర్రీవిధి వంతం గుందుట సహింతురె సుంతయు సాటి మానినుల్‌. 


సారతరమ్ము లైన గుణసంపద లాక్పుతిం గొన్న సాధ్వి యౌ 
ధారణిజాతదాపునకు6 దానయి రాగలడా ! దశాస్యుం డే 
దూరమునుండియో దుడుకు దూరుల (పేలును గాని యంచు సా 
మోరియు వేచియుండెను సమీపకుజమ్మున మంచివేళకున్‌. 


ఆనతి యిచ్చి యేగె నసురాధిపు ండాగ్రహుం డౌచు సీతనె 
ట్రైనను లోగొనన్‌ వలయునంచు, నదే తమకున్‌ నెపమ్ముగా 
దానవకాంతలెల్ల వసుధాత్మజ చుట్టును. జేరి వాకొనం 
బూనిరి సూటిపోటువిసముల్‌ కరవాలము లెత్తి చూపుచున్‌. 


పౌలస్తు6 డీతడు బ్రహ్మకు మనుమండు 

రావణుండీతడు రమణి! వినుము, 
సర్వదేవతలను శాసించు ప్రభువు మా 

దశకంఠు6 డతనికిం దగుదు నీవె, 
త్రిభువన సామ్రాజ్య విభవముల్‌ నీకె ట్టు 

అబ్బు రావణు నంకమందు.6 గాక, 
దేవేరులందున రావణుం డిక నిన్ని 

మిన్నగా ంజూచునో మెలత వినుము. 308 


దెత్వ స్త్రీల దుషప్రవరన 


వీరుండాతడు సొగసైన వెలంది వీవు 
వ్యర్ధ మొనరింసం బోకు నీయౌననమ్ము 
ప్రభువులకు నెల్ల ప్రభువు రావణునెదిర్భి 
బ్రతుకలే వొక్క దినము ధరాతనూజ! 


వలచినీకైవచ్చి నిలచిన స్వామిని 

చిన్న బుచ్చితి వేమి చేటె నీకు? 
రావణాంతఃపుర రాణివాసముకన్న 

అడవులు మేలటే యతివ నీకు? 
సిగ్గు లేదే నీకు సీతా యొకింతైన 

మగవారి నెదిరించి మాట లాడ ? 
బడుగు రాముండె గాని పటుదైత్యవీరుండు 

తగడటే నీకును తగుల మాడ? 


(స్త్రీలకును మధ్య గానని చెప్తుచుంటే 
మింతదనుకను గాక మాకేమి పట్టె, 
ఎయుగుదువు నీవె దశకంఠు6 డిడిన యాజ్ఞ, 
కలవు నాయొద్ద వాడికత్తులును సీత! 


అని దితిజాంగనానిచయ మాడెడి నిష్టుర ద్యుష్షలాపముల్‌ 

విని సహియింప లేని ప్పథివీజయు వీనులు చూడి నట్టులున్‌, 
తనువున నిప్పుకల్‌ చెజుగి తార్పిన యట్టయి వారిమోములన్‌ 
గనుటకె భీతి జెంది వణకాడుచు నిల్కడలేని కాళులన్‌. 312 


హనుమత్ర్రబంధము 


హనుమయు దాగియుండి దను జాంగనలన్‌ గను చెట్టు క్రిందకే 
జనకజ తానుంజేరి కనుజంటను గాల్వలుగట్టు నశ్రులన్‌ 
గనలిన కంఠనిస్వనపు గద్గదికన్‌ విలపించె నా నిశా 

పనితయె ప్రత్యుషస్తుహిన బాష్పుము లోడిచి తోడు నిల్వగన్‌. 


గట్టు తెగినట్ల్టి కడలియై చుట్టు ముట్టి 
'పైంబడెడు దైత్యవనితల బారినుండి 
యెచటికేగును? తానెట్టు లేగ గలదు? 
వలను జిక్కిన పులుంగయ్యె వసుధపుత్రి. 


ముక్కలుగంగోసి తింద మీ మూఢురాలు 
చచ్చిపోయిన దనుచు నిశాటపతికి 
చెప్పుదము లెండు లెండంచు సీతముందు 
వికట తాండవ మాడిరా వెలందు లెల్ల. 


అంతులు మాన రెంతకును రక్కసిమూకలు వంతులాడుచున్‌ 
పంత మెసంగ పల్కుదు రవాచ్యము లొక్కరి మీరి యొక్కరున్‌ 
దంతురితో గ్రరూపముల; దాత్రిజయున్‌ తుదకె థూ గుండెనొ 

క్కింతగ నిబ్బరించి పలికెన్‌ బటునిశ్చయ వాక్యధీరతన్‌. 


వైళస్తేలదుద్తువ్తన[ 


చెప్పుడు మీరలెన్నయిన చిన్నము చిత్తము నంటంబోవు మీ 
తప్పుడు పల్కులెల్ల వసుధాసుతకున్‌; వినుండొక్కమాటు మీ 
దెప్పరి కంపు మాట విడందీయగంజాలదు రామునుండి న 
న్నెప్పటికిన్‌ రఘు ప్రవరుండే హృుదయేశ్వరుండుర్వి జాతకున్‌ - 


నిరతము రామచంద్రు ధరణీవరు నమ్మి చరించు సాధ్వినై 
వరలెడు నన్ను నిచ్చటకు బల్మినిందెచ్చిన రావణాసురుం 
డెటుగడె మంచి చెడ్డ తనకింటను భార్యలు లేరొ, యిద్దియున్‌ 
దురితమటంచు చెప్పు సుదతుల్‌ తనలంకను కానరారొకో ! 


రాముడు గీము6 డంచును తిరస్కృతి సేతురు మీరెజురుంగ రా 
రాముడు సత్య సద్దుణపరా క్రము6 డీదశకంఠులంకకున్‌ 

దిమస మొప్ప రాగలం డెదేనిముసమ్మున దుష్ట్రదానవ 

స్తోమ వినాశ మాక్షణమె చూతురు మీరును కండ ముందుగన్‌- 


అతడు వచ్చి రెండు నెల లంతకు మించిన నాడె చంపుడీ 
సీతనటంచు జెప్పి చనె, (శ్రీరఘు రాముని పత్నియైన యీ 
సీతయుంజచ్చునేయటులం, చెట్టున కుచ్చుదగిల్సి రామునే 
చేతము నందలంచుచును జీవముంబాయును గాని ధాత్రిపై- 


యయ [__హనుమర్త్రబంధము 


అనుచును బాష్ప సిక్షనయనాంచలయై విలపించు జానకిం 

గని దనుజాంగనల్‌ చెలులు కంటిరె! యీాయమ దొంగవేసముల్‌ 
కనులను గప్పి పోదమని గావును కారులు పల్కుచున్నది 

దినమె వధించి యీమెనిక తిందము విందుగ నంచు ను(గలై. 


కఠఅుకు 6గత్తుల నూపుచు (గరములందు 
నుర్విజకడకు వారేగుచున్నయంత 

కడు వడిగ లేచి వారి మార్గమున కడ్డు 
(తైజటు యను దైత్యకాంత పర్విత్తి వచ్చి. 


(త్రిజలు 


ఆగుడు 1! ఆగుడో యతివలార ! నిజమ్ములు సీతపల్కు, లు 
ద్వేగము మానుడింక వినిసింతును నాకల యొండు, రాముండున్‌ 
సాగరమెల్లదాటి తనసైన్యముతో, దను జేంద్రుంద్రుంచి తా 
నేగెను సీతతోడ మహనీయత మీరగ నన్న లిప్తలో. 


ఏమీ! చెప్పుము, చెప్ప్తుమోత్రిజట! నీవేస్పస్నముం గంటివే 
సామం బొప్పుగ రాముండిచ్చటికి 6దా౭జన్దెంచి గొంపోయెనా 
భూమీజాతను ; ఎంతఘోరము నిజమ్మున్‌ బల్కవే స్వస్నమం 
దేమే మున్నది వార్తిదాటి యతం డెట్షెతెంచెనె, లంకకున్‌. 


త్రిజట వెళ్టీది గాని ధరిత్రియందు 

కలలు కలల యగును నిక్కమ్ములగునె, 
యనుచు దైత్యకాంతలు చిత్త మందొకింత 
సందియము తోనె విని రామె స్వప్నకథను- 


వినుండని పల్కె నాత్రిజట; వీరుండు రాముండు కీశసేనతో 
ననధిని దాటి వచ్చి శరవహ్నుల లంకను మండ బెట్టె; రా 
వణుండును తైలసిక్తమసి వర్ణుండు ముండితశీర్షుండున్‌ దశా 
ననముల నెత్తురుల్‌ దెణల నాల్కలు ద్రేలగ గార్హభమ్ముపై- 326 


ll 


జనె నల దక్షిణమ్మునకు; చచ్చిరి దానవ యోధు లావిఖీ 

షణు 6డ"కరుండె నిల్ఫెనిట; జానకిం దొడ్కొని యుత్తరాశ క 
య్యినకులరాజు రామవిభు .డేగె విమానము నెక్కి రాజలాం 
ఛన విభవోల్లస ద్విజయ సంపదలన్‌, గపిసేన గొల్వగా. 


పరమపతివ్రత భవ్య చరిత్ర 

వరగు ణాన్విత సీత పాదాలకెరగి 
చరియింత మీపయి సద్వర్తనమున, 
అరుగు దేరుండని యనినంత త్రిజట. 


సీతమొగమ్ముం జూచుటకె సిగయి యేమియు పాలుపోవకన్‌ 
చేతన (దక్కి యాత్రిజటు చెప్పిన మాటకు దైత్యకామినుల్‌ 
భీతమనస్కలై పరుపు ంబెట్టిరి తామిట విన్నదెల్ల నా 
రాతిరియందె సోయి వివరమ్ముగ రావణుతొ వచింపగా. 


కోటులు జూపి జానకిని కోసుకు తిందమటంచు వచ్చు కో 
పారుణనేత్రలన్‌ ద్రిజట యాపెనుగాని, సమీరజుండు దు 
ర్యారమహో గ్రముష్టి పటుపాటవమున్‌ జవిం జూపి (ప్రోవులన్‌ 
బేరిచియుండువాడె ఒకపెట్టున వారల రక్తమాంసముల్‌. 


కరవాలమ్ములు జూపి సీతపయికిన్‌ గా బ్రవ్వు దైత్యాంగనా 
దురితమ్ముంగని కెన్మయూీను హనుమంతుండింత శాంతించె; నా 
ధరణీ జాతకు వామనేత్ర మదరెన్‌ ధైర్యమ్మెసంగెన్‌ సమా 
దరమొప్పున్‌ వినిపింపగా6 ద్రిజటయున్‌ దాగన్న స్వప్నమ్మటన్‌. 


అటు లొకించుక యూటజుటు నంది, మరల 
తనదురంతవేదనలను తలయ కొనుచు, 
నలల తాకిడి కూగిసలాడి పోవు 

నౌవవలె కదలాడె జానకియు మిగుల. 332 


హానుముక్రబంధము 


షష —— 
కొంచెపు బుద్ది రామన్ఫపకుంజరుం గోరితి పైడి లేడిందె 
మ్మంచును, సల్కరాని నుడు లాడుచు నీసున సర్వసద్గుణా 
భ్యంచతమూర్తి లక్ష్ముణుని (బంసితి నాతని వెంటు; నన్నునే 
నంచనం జేసి కొన్నది విపర్యయ మూరక 6బోవునే తుదిన్‌. 


అక్కడ యేమి యైరొ ముగురత్త లయోధ్యను సేవసేయువా 
రొక్కరు గూడ లేక, ఎటులుండిరొ నామణందుల్‌ ; మటిక్కడన్‌ 
దిక్కౌక డేని కన్సడని దీనత నేపడియుంటి; లక్షుణుం 
డొక్కడె తానుసేయవలయున్‌ బరిచర్యలు రామమూర్తికిన్‌. 


రాముని వెంట (దమ్ముడునరణ్యము జేరుటతో తపస్వినీ 

భామిని యయ్యె నూర్మిళయు; పట్టపుదేవి సదమ్ము పట్ట లే 
దామెకుంగూడ మాండవికి, నన్నియు వేదనలై యయోధ్యలో 
మామకు మారుగా మిగిలె మాన్యగుణుండు సుమంత్రు (డొక్కడున్‌. 


వనధితరంగ మగ్గులగు వారికి ఊతలభించు చాడ్సునన్‌ 

పెనగొను శోక వీచి పరిపీడిత సీతకు 6గ్రాత్తయాసలున్‌ 
మనమునందోచె నాత్రిజటు మాటలకున్‌; హనుమంతుండంతయున్‌ 
కని మది నెంచె చేయదగు కర్ణము పూరితిసేయు మార్గముల్‌. 


హనుమత్‌ సీతాసంభాషణము 
సీతకు రాముమాటలును జైప్పక వెన్కకుంబోవరాదు, తా 
నీతరుణమ్ము నం దిట చరించుట దైత్యు లెఖుంగ రా, దెదో 
రీతిని యింత దన్క పచరించినకార్యము పూర్తి కావలెన్‌; 
చేతుల కందు కొమ్మయును చీలి తుదిన్‌ పడిపోవరాదునున్‌. 


మారుతి కంతయున్‌ పటు సమస్యయె, క్రిందికి నొక్కమారుగా 
బీరము జూపి దూకునెడ ప్పథ్విజ వీడెవడో నిశాటు (డం 
చారటంజెందు; తుట్టు తుద కామె పదమ్ముల చెంత కెట్టులో 

చేరిన యప్పు డేమని వచించుటయో అదియున్‌ సమస్యయే- 338 


హనుమత్‌ సీతాసంభాషణము న! 


అదవదంజెందుచున్‌ వెడలి రట్ర్రిటు రక్కసులున్‌ విలంబన 
మ్మదవగగూడ; దేది యెటులుండునొ యీపయి చెప్పుంజాలమి 
య్యది యదనైన కాలము ధరాత్మజ వద్దకు నేగ నంచునె 

మ్మది పవ నాత్మజుండు పదినూరులు లెక్కలు గట్టై యూహలన్‌. 


పూవుల బోని మెత్తదనమున్‌, గరుణార్రము రాము చిత్తమా 
దైవము సుప్రసన్నలలితమ్ముగ చూచెన యేని సతృల 
(శ్హీనిభవమ్ములై యలరు చేసిన నాచెయిదమ్ము లంచు నా 
పావన రామమంత్రము జసమ్మొనరించుచు నాత్మలోపలన్‌- 


పాటయు గాదు, గానవిభవమ్మలరన్‌ సురలోక భాషలో 
మాటయుగాదు, లోకజనమాస్య వచస్సుల తేటతెల్లమై 
వాటిలు తీయముల్‌ తొనకు బాసలతో నట జెట్టు కొమ్మకున్‌ 
జాటున నుండియే పలుక సాగె నిటుల్‌ హనుమంతుండర్శిలిన్‌. 


చల్లని పిల్లగాలులు కొసల్‌ దెసలందున పూవుందావులన్‌ 
జల్లెడు వేళ్ళ మారుతి ప్రసంగములాచియుగాలి రివ్వలో 
నల్లన వచ్చి విన్సడియె నావసుధాత్మజ వీను దోయికిన్‌ 
వెలువ జాలులై విరియనిచ్చిన తీయని పూవుందేనెలై. 


మంజరి: ఇనకులన్ఫపతులు మనువుమాంధాత మొదలగు వారియం దధికతేజస్వి 
దశరథు పుత్రుండు థైర్యసాహసుడు రాముడు సుగుణాభిరాముండు భువిని 
తపసి జన్నముగాచె తాటకంజంపె జనకజన్‌ బెండ్డాడె శంభు విల్విరిచి, 
తనసతి తోడను తమ్మునితోడ పనుల రాముండుండ జనకు నానతిని, 
జనకజం దొంగిలి చనె రానణుండు. తనసతిన్‌ వెదకుచు ననులరాముండు 
కిష్కింధ యందు సు(గీవుతోచెలిమి పాటించె. వానర వల్లభుండంత 
జనకజన్‌ వెదుకంగ సకలదిక్కులకు కపులను బంపె నాకపిసేన గూడి 
సాహసమ్మున నేను జలధిలంఘంచి దనుజు లంకనుజేరి వనములోనిచట 
సీతయెట్టుండు నో చెప్పగా వినుచు అట్టున్న నిన్నునే నరసితినమ్మ- 
చేసిన యత్నమ్ము సిద్దించినాదు జనువు ధన్యమ్మయ్యె జననియీనాడు. 343 


..].. హనుమక్త్రవంధము 


ress 


అని నిరమించె పావనియు ఆ (్రము లామధురోక్తి రీతులన్‌ 
జనకజ యాలకించి మది సంతస మచ్చెరువున్‌ జెలంగ తా 
ననయముసంస్మరించు రఘునాయకు రాముందలంచి పల్కి జీ 
వన మిడినట్టి యామధుర భాషణ మెవ్వరి దంచునలైసల్‌- 


కలయగంజూచి జానకియు గాంచెను శీర్షమునెత్తి చెట్టు కొ 
మ్మలనడుమన్‌ వసించు హనుమన్‌ దరుణార్కునింబోలు వానరున్‌, 
లలితసువర్హవర్లు, గసినాయకు మంత్రిని వాయుసూనునిన్‌, 
తెలినలునల్‌ ధరించుచు, మదిన్‌ వెజపున్‌ గలిగించు వానినిన్‌. 


అనయము కానలందుందిరుగాడుచు కాలము వెళ్ళుబుచ్చు నీ 
ననచరుండేమి యీపగిది వాకొనుటెట్టులు రాము గాథ నా 
కనుంగన ముందునన్‌, నిజము గావుత మియ్యది యంచు మొక్కెనా 
జనకజయున్‌ బృహస్పుతికిన్‌ విధి కగ్నికిన్‌ మదిన్‌. 


కలంతన్‌ బట్టుచుమొన్న పీడకల గాం గన్సించుచున్‌ కోతి భీ 

తిల జేసెన్‌; శుభమౌను గాత మిథిలాధీశుండు నాతం డ్రికిన్‌ 
నిలసన్మూర్తులు రామలక్ష్మణులకున్‌ ; వీక్షించి తీనాడు క 
న్నులముం దీకపి నేమి యౌనొ యనుచున్‌ దుఃఖించె ప్పథ్వీజయున్‌. 


పెను వెతలందు నిట్లు పరిపీడితయై ్రవదశ్రు పూరితా 

య యి 
నన యగు జానకింగని మనమ్మున నేమియు పాలుపోక అం 
జనసుతుండామహీరుహము శాఖల కొంచెము డిగ్గి సాను భూ 
తినయ వచస్సులన్‌ నుడివె తీయనిమాటలు తేటలూరగా. 


ఫుల్దాంభోరుహపత్రనే త్రవు మహాపుణ్యాత్మ వీవిట్టు ప్రొ 
దైల్లన్‌ గన్నుల నీరుగార్చుచును శోకింపన్‌ గతంబేమి, ఓ 
తల్లీ ! యెవ్వరనమ్మ ! నాగసురకాంతాల్‌ కసౌందర్యసం 


పల్రీలల్‌ గనుపించునిన్నుంగన భాస్వత్‌ సాధు రమ్యాకృతీ! 349 


హనుమత్‌ ఎతాసంభాషణము 


కమనీ యోజ్ఞ ల మంగ ళాకృతివి ఓ కళ్యాణి, ఆకాశము 
ధ్యము నందుండి ధరి త్రికిం దిగిన దీవ్య[ద్రోహిణీ తారవో, 
విమల (శ్రీయుత వా యరుంధతి వొ, నిర్వేల వ్యధాదుఃఖ భా 
రము నీకేలనొ తల్లి, బందుగులు దూరప్రాంత మం దుండిరో. 


ఏమైనన్‌ భవదీయ రూపసుషమన్‌ వీక్షింపగా ; రాజక 
న్యామూర్తిత్వము, భోగ భాగ్యయుత రాజాంతః పురీ ముఖ్య దే 
వీమాన్యాకృతి యున్‌ స్పురించు నెద గానీ, దేవతారూపు నీ 
కేనూత్రము లేదటంచు మదిలో నెంతున్‌ సరోజాననా. 


నిమోమందమ్ము, నీధరించినది మేనీం ద్రాంగనా మాన్య వే 
షామర్యాదయు చూచినంతన జనస్థానమ్ము నందున్న నా 
డా మాయాదితిజుండు దొంగిలిన (స్త్రీవా సీతవా! చెప్పు మ 
మ్మా!మే లౌనిక రామ భూవిభుని భార్యారత్న మీవేకదా! 


చనవులు నిండు నెయ్యమున చల్లని మాటల నిట్టుపల్కు యా 
వనచరు జూడగా విహిత భావమొకింతగ గల్లి సీతయా 
ననమునC [గ్ర త్తగా వికస నమ్ముదయించుట.6గాంచి అంజనా 
తనయుడు వెచియండె వసుధాత్మజ యేమను నన్న యూహలన్‌. 


తనలో తానెదియో తలంచి, తుదకున్‌ ధాత్రీజ వృక్షమ్ముపై 
హనుమంతుంగని రామచంద్రుని యరణ్యావాసమున్‌ తాను రా 
ముని వెంటం జనుదెంచుటల్‌ దితిజుడున్‌ మోసమ్మునందన్ను బ 
ల్మిని దోడ్తెచ్చుటంజెప్తి మాజుపలుకుల్‌ లేకుండ శోకింపగన్‌. 


ధరణిజ యీమెయే యను ముదమ్మున పావని వృక్షశాఖలన్‌ 
సరగునడిగ్గి జానకి దెసన్‌గని కైజత మోడ్డి నీవికన్‌ 

వెణవకు మమ్మ రాముండును వేగమె వచ్చును, రామదూత నై 
పరువున వచ్చి తీ కుశల వార్తను నీకెణీగించు కోరికన్‌- 355 


హశనశుమత్ష్ర్రబంధమయము 


వేద వేత్తయు బ్రహ్మాస్త్ర) విదుం డతండు 
దశరథు సుతుండు రాముండు కుశలమచటు 
రాము ననుజుడు తేజోనిరాజితుండు 
లక్ష్మణుడు మీకు కైమోడ్వులను వచించిె. 


ప్రవిమల సాధు భాషణలు పావనిపల్కులు నిన్నయంతనే 
యవనిజ హర్ష భావ పులకాంకిత యై హను మంతుంజూచి యో 
ప్రవగవరేణ్య నివచనపద్రతి కబ్మురమయ్యెంగాని ని 

క్కువముగ రామదూత వని కోతిని నిన్నెటు నమ్మంజాలుదున్‌. 


మునివయి వచ్చి మా కుటికి మోసమునన్‌ ననుంబట్టి నాడ వీ 
ననచరరూపుతో మరల వచ్చిన దైత్యుండ వేమి సేయగా 
మనమున నెంచి వేసమును నార్చితి విచ్చటి కే విదారణం 
బొనరుప నున్న వాడ వొకొ యుర్విజమాత్రమునీకు దక్కదున్‌- 


రాముని దూతయౌ వనచరప్రవరుండవు నీవె యైనచో 

సేనుము నీకగున్‌, శుభము సేకురుంజెప్తు మొకింత యారఘు 
స్వామిగుణమ్ములున్‌, పలుకు చందము; లక్మణుండెట వాడ్యునన 
స్వామి తలంచునే మనము నం దని జానకి బల్కు హన్మయున్‌. 

జనని! ధన్యుడనైతి, నాప్రభువు భాస్వత్‌ సూర్యతేజస్వి, చం 

ద్రుని సంపూర్ణకళాకృతిం బలె ప్రసన్నుం డాతండావిష్టుదె 

వునికిన్‌ సాటి యశోధనుం, డినకులో ద్ఫూతుండు | శ్రీరామమూ 
ర్తిని వర్ణింపందరమ్మె సత్యవచనోద్దీపోరు వాచస్పుతిన్‌- 
రమణీయాకృతి రామభూవరుడుంధర్మస్వాంతుం డుద్యత్‌ప రా 
క్రమ కోదండుడు, రాజశీల మలరారన్‌ నిగ్ర హాను(గహో 

ద్యమ దక్షుండు; సుమిత్రసూతియు సముం డ న్నింట (శ్రీరామ చం 
ద్రమహీజానికి కీర్తియందు, ధనుర స్త్ర ప్రౌఢ విద్వత్తులన్‌. 

ధరణిజ! నీవెణుంగుదు గదా రఘు వంశమన్‌' జ మూర్తులా 
యిరువురు యిర్వురే రణమహేశ్వరు లుత్తమ రాజలాంఛనుల్‌; 
నిరుపమ వార్డు కాంబుదవినీల శరీరుండు రామచం ద్రుండున్‌, 

వరుస పదారు వన్నియల బంగరు బొమ్మ సుమిత్రపుత్రుండున్‌. 362 


ares ES 


సురుచిరమూర్తులున్‌ సుగుణసుందరు లారఘురామలక్షుణుల్‌, 
పరువము గన్న భాస్కరుని వంశమునన్‌ మణిమూర్తు లిర్వురున్‌, 
ధరణిని నేటి దన్క గుణధన్యులు మాన్యులు నిట్టి వీరశే 
ఖరులు మజెవ్వరెచ్చటను గానగరా రని లోకులందురున్‌. 


ఇంచుక రాము నోట జనియించిన మాట యొకండుచాలు ధ 
ర్మాంచిత వేదమార్గ పథమయ్యది, జాలకు మార్దవంబు క 
ల్పించగంజాలు సాధువును; ఎంత వచించినంజాలదా కృపా 
(పాంచదుదార భావమహితాత్ముని రాముని గూర్చి చెప్పగా. 


రాముం డజేయ నిక్రమధురామహిమాన్విత ధైర్యసాహసో 
ద్దాముం డతండు లేని తరి తాపస వేషము నూని వచ్చి నిన్‌ 
కామ మద ప్రవృత్తి దశకంఠుడు దొంగిలిపోయి లంకయం 
దీమెయినుంచె తత్పలిత మేదియొ చూచు నతండు శీఘ్రమే. 


రావణుండట్జానర్సిన దురాగతమున్‌ విని యాగలేని దుః 
ఖావిల చిత్తులై నిలిచి రచ్చట రాముడు లక్ష్మణుండు సు 
(గీవుడు మూవురున్‌ నిను స్మరించుచు; వేగమె వచ్చి యాదశ 
(గ్రీవుని శీర్షముల్‌ దునిమి ప్పుథ్విజ! నిన్‌గొనిపోవు రాముండున్‌. 


నమ్ముము తల్లి! నెసవన నందనుండన్‌ హనుమంతుండన్న నా 
నుమ్మున వానరాధిపుని మంత్రిని, రాముని లక్ష్ముణున్‌ వనా 
ధ్వమ్మునంజూచి తోడూనుచు వచ్చితి వానర రాజు నొద్దకున్‌ 
సమ్మతి 6 జెల్మియయ్యె రఘు నాథునకున్‌ గపినేత కచ్చటన్‌. 


తీరదు కోసమా సమరధీరులకున్‌ దశకంఠు శీర్ణముల్‌ 
ధారుణి 6గూలు దన్క, యిదితప్పుదు వత్తురు వారు శీఘ్రమే; 
వారును సే మ మా యెడను పర్వున నేచని నీదు వార్తయున్‌ 
వారికి సెప్పగావలయు వంతలికన్‌ విడుమమ్మ నీయెదన్‌. 368 


న కు 


Hh 


ఘూ 


మనసున్‌ విప్తుచు రామలక్ష్మణుల సేమంబున్‌ సుధాసారవా 
చనుడై తెల్సిన వాయుసూను గనుచున్‌ జ్యా జాతయున్‌ వానిపై 
ననుమాన మ్మెడలింప లేక, నను మాయా వాక్యముల్‌ దెల్సి వం 
చన సేయన్‌ చనుదెంచినాడవని నాస్వాంతమ్ముబాధించెడిన్‌. 


మనుజులు లేరె వేరయిన మార్గము లేదొకొ దూత నంప నా 
యినకుల రాజ శేఖరున కీకపి కావలెనా? మహాంబుధిన్‌ 
వనచరు లెట్టు దాటెదరు, సల్కగలారొకొ యిట్టు, రామల 
క్ష్మణులకు నైన దాటుటకు సాధ్య మొకో జలరాశి నంతయున్‌. 


ఎయిగుదు నందు వా యినకులేశుని యాతడు నవ్రలంచునా 
విరహవిచార మగ్గు డెటు వేగుచు నుండెనొ యేమొ, లక్ష్మణుం 
డెటుకువతోడ నన్న కొనరించునె సేవలు రామమూర్తి కా 
బరువిక తగ్గునే, కనుగవన్‌ భువినాతని (జూడ నేర్తునే. 


గడు విక రెండు మాసముల కాలమె యంతటి లోన రాము డీ 
యెడ కరుదేరకుండినను ప్రుథితనూజకు నేమియున్న ది 
యిడుమల మధ్య జీవితము నేదోగతినిసమయింతు నంచు దం 
దడివడి యేడ్సు జానకికి నంజలింబూనుచు నాంజనేయుడున్‌. 


అమ్మా నమ్ముము నాదుమాటలను, మాయాదైత్యుడన్‌ నేనుగా 
నమ్మా! శంభునియంశతో నతుల సత్వాఢ్యుండనై ధాత్రి జ 
న్మమ్ముంగాంచితి నంజనానిలులకున్‌, రామావనీ స్వామి నన్‌ 
నెమ్మిన్‌ నమ్మిన బంటుగా ననిపె నన్వేషింప నిన్నీయెడన్‌. 


రాముండు వారి దాటి యిటు రాగలడాయను శంక మాను మా 
రాముండజేయ విక్రమధురా మహిమాన్విత ధైర్య సాహసో 

ద్దాముడు, విల్చునమ్ములను దాలిచి నిల్చెన యేని లోకసం 

సోమము నిల్వజాల దొక తోయధి యాతనిముందు లెక్కయే. 374 


నుమత్‌సీతాసంభాషణము 


తన సాయమ్మున సూర్యుపట్టి సుఖమందన్‌ రాజ భోగమ్ములన్‌, 
జనని! రాముడు మాత్ర మొంటిగనె తత్షైలమ్ము నందే వసిం 
చును చిత్తమ్మున నిన్‌ దలంచుచు నెదో శోకమ్మునన్‌ భూమిజం 


గను భాగ్యమ్మికంగల్లునా యను వియోగ వ్యాకులోద్విగస్నతన్‌. 


““ఎయిగదు నన్ను వీడి దినమేనియు సెండిలి నాటి నుండి యా 
ధరణి జ సీత, నాసకలతన్వున ప్రాణము ప్రాణమా మనో 
హరమధుమూర్తి లేక సుఖమన్నది నాకిక నేలి” నంచునున్‌ 
నెణదలు వోవు జాకటిక నేల పరుండును రాముడొంటిగా. 


“సీతకు మొక్కలన్న, వికసించిన మవ్వంపుబూవులన్నచోం 

బ్రీతి, నవాంకురమ్ములను వేడ్కగ పెంచుచు నుండు నామె’ యం 
చాతడు శీతలాంబువుల నాపువు మొక్కల వద్ద బోసి ని 

శ్చేతను డై నిలంబడును, సీత యనన్‌ మది యెంతమెత్తనో. 


తనశోకమ్మును తానె (మ్రింగుకొని వంతన్‌ మున్లి కన్నీరునిం 

చును, సీతాయని నిద్రలో పలవరించున్‌, చెంతనున్నట్టివా 

రును తమ్ముండెది యేని సొంత్వనపుం బల్కుల్‌ దెల్పుగా( బూనుచో 
మనసీయండును మాటలాడడును రామస్వామి మౌనమ్మునన్‌. 


అతడు వసించు నాప్రసవణా ద్రిని పూంబొదలెల్ల సాక్షిగా 
ప్రతిన నొనర్చి తెల్పుదును రాముడు నా ప్రభు, వీపు మాతవున్‌, 
శతిపయి మీపదాబ్దయుగసేనలు నాపరమార్హసాధనల్‌ 
సతతము; నమ్ము మి పలుకు సాధుమతీ రఘురాము గేహినీ. 


అదియేదో యొక దుర్ముహుర్త మసురుం డానాడు కొంపోవుటే 
మొదలై రాముడు లక్ష్మణుండును ననమ్ముల్‌ నాల్లుమూలల్‌ నినున్‌ 
వెదుకం బోవని చోటు లేదు, నిను నన్వే షించు చున్‌ రా శ్రులన్‌ 
నిదురంబోవను లేదు, అన్నమయినం దిన్నట్లై కాన్సించదున్‌- 380 


డా నవత్తూధయ 


ler 
ధరణిజకోసమై వనపథమ్ముల రాముడు బోవువేళలన్‌ 
వరుసగ నాజటాయువు కబంధుడు ఆశబరీలలామయున్‌ 
సరసతంజెప్పి నట్టినుడిచందములున్‌ కపినాథు చెల్మియున్‌ 
గరువలిపట్టి సర్వమును క్ష్మాసుతకున్‌ వచియించె నమ్రతన్‌. 


వీనులకున్‌ జటాయు వను పేరు వినంబడి నంత కన్నులన్‌ 
జానకి క[శువుల్‌ దొరల సాగ వడిన్‌, తనకై నిశాటుతో 
ప్రాణములోడ్డి పోరిన మహామతి యావిహగుండు, సీత కున్‌ 
మానసమున్‌ గరంచిన సమాదృతులవ్వి కృతజ్ఞతా శ్రువుల్‌- 


జనకజ నెన్నడేని గనంజాలుదునా యను చింతతోడ కా 
ననముల బట్ట వచ్చు రఘు నాధుని కూజటు గ్‌'ల్వు నట్టు సూ 
చనలును దోచె గ్రీష్మ దివసమ్ముల రాలిన జల్టులట్టుగన్‌ 

న్నా, C9 
ననచర రాజు వీటికిని వచ్చిన నాడె మనోగతమ్మునన్‌. 


తన కనుసన్నలన్‌ మెదలు దాసులు వానరు లెంద ఖుండినన్‌ 
కనుగవ నెత్తి చూడం డిది కావలెనంచును కోర 6డాతండా 
జనకజలేని నాకు సుఖసంపద లేలని కుందు నొందు; రా 
మునిగని నిస్సహాయులు కపుల్‌ సయితమ్మురి యాడి యేడ్డురున్‌. 


అలరుల్‌ విచ్చిన పూవు దీవలను నీవైయుందు వం చాసతో 
గలయం జూచును, కోయిలే కడనొ శాఖన్‌ గొంతు సారింప నీ 
పిలుపంచుం జనుచుండు, రాముని కికన్‌' వన్వెంట సౌమి(త్రియే 
కలండోదార్పగ, నెమ్మదిన్‌ గలంయ శోకమ్మింత చల్లార్సగన్‌- 


అడిగితి వేదా నేనుడువు నంతకు ముందె, భయమ్ము నంది బె 
గడిలితి వేను రాక్షసుడ గాను ; రఘూత్తము సత్కృపాదృతిన్‌ 
బడసిన వాడ నీననము నందున నిన్లని నంత సంతసం 

పడితిని, స్వామి రాముడును వచ్చును నినొని పోవజానకీ! - 386 


ూనుమత్‌ సీతాసంభాషణము 


తనకయి (పేను రాముండెద దాచెనె యింతగ నన్న యూహలో 
జనకజ గుండియల్‌ కరగి జారె నవాశ్రువు లింక వేగమా 
దినకర వంశజుం డరుగు దెంచును త్రుంచును దైత్యునన్న వా 
ర్తను విని మోము విచ్చిన ధరాసుతంజూచి సమీరసూనుడున్‌. 


అవు నమ్మా, రఘు విరు వెంటంగపిసైన్యం బెల్ల నేతెంచు నా 
దిని జారాతిని మట్టు బెట్టుగ, సమిద్రీరప్రతాపాఢ్యులా 
ప్రవగోత్తంసులు వారి సంతరణమున్‌ లంకాపురి ధ్వంసమున్‌ 


వివి ధోపాయములన్‌ బొనర్హురిదియున్‌ వీక్షీంతు వీవే యికన్‌- 


కోతిగ నన్ను జూడకు మకుంఠిత సాహస నిర్షిరోధ వే 
గాతిశయుండ నీ జలధి నంతయు దూకితి రామ మూర్తికిన్‌ 
దూతగ వచ్చి, కామగమనుండను వాంఛిత కామరూపుడన్‌ 
ప్రీతిగ జూచి నాపలుకు విన్నపమున్‌ నినుమమ్మ వేడెదన్‌. 


ఉరుతరమైన నాపటు బలో (గ రయోద్దతికేమి, రాఘవే 
శ్వరుకరుణావిలాస విభవమ్మొక టున్నది నాకుంజాలు నీ 
ధరణి నసాధ్యమన్న దెడదన్‌ గను పింప దొకింతగూడ సా 
గరమును లెక్క సయ కొక గంతున నేనిటు దూకి వచ్చితిన్‌- 


రాముని యాజ్ఞ లే కరమరంబడి చూచుచు నుంటి గాని నా 
భీమబలమ్ము జూపి యొకపెళ్లగ నీవన మెత్తి నిన్ను నీ 
రాముని వద్దం జేర్చగల ప్రాభవమున్నది తల్లి! యానభ 
స్పీమలకైన నేనెదుగు చేవగలాడను చూడు మంచునున్‌. 


చంచలద్వాల నిపీడి తాఖిల దిశాస్తానమ్ము లూటాడగా 
పెంచెన్‌ దేహము వాయుసూనుడు మహాభఖీలాకృతిన్‌ విక్రమో 
దంచత్‌ ప్రౌఢ విజృంభణోద్దత తనూ ద్రాఘిష్ట తేజశ్చ టల్‌ 
పంచారించుచు భూనభస్టలులు గప్పున్‌ సీతకాశ్సర్యమై. 392 


నా రా వముత్రంతతొ 


న 


మేరు గిరీంద్రు నున్నతిని మించి నభస్సుల మంటు రూపవి 
సారుడు వాయుజం డవనిజం గని ; నాభుజపీఠమందు నం 
జేరుము తల్లి రాముకడంజేర్తును ; లక్ష్మీని విష్ణుమూర్తికిన్‌ 

C2 అని జి 


క్షీరసముదద్రరా జిడిన చెల్వు లెసంగిన రీతి నంచనన్‌. 


నీవని నంత సాహసబలీయుడవే హనుమంత! నన్ను గొం 

పోవగ సంద్రమందు బడి పోదు నొ యేమొ; నిశాట యోధులున్‌ 
ద్రోవలు గాచి యెట్టి యెసరుల్‌ ఘటియింతురొ యిట్టి యత్నమా 
పావన మూర్తి రామ నరపాలుడు నెమ్మది సమ్మతింపడున్‌. 


జనకుని యజ్ఞవాటికను జన్మమునందితి, కోసలావనీం 
ద్రునకును గోడలైతి, గుణ ధుర్యుడు రాముని పత్నినై యిటుల్‌ 
జనుదునె కన్మొణఅంగి కపిసాయములన్‌ ; దనుజేంద్రుండట్టు వం 
చనమెయి మౌని వేసమున ననొని వచ్చెను గాక లంకకున్‌. 


వినుము మతాండు నేనగుచు వేజుగంజెప్పుగ నెల, క్రూరులా 
దనుజుల బారి బడ్డ తన తన్విని రక్షణసేయు కార్య మా 
యినకులజుండు రామధరణీంద్రుని కర్ణము, వేరు దారులం 
జనుటలు పౌరుష ప్రబల సాహసు ండారఘురాముండోర్వడున్‌. 


అనిన మహీజ వాక్యముల యందొక యర్హమునాత్మలో పలన్‌ 
హనుమ([గ్రహించి శీఘ్రముగ నారఘుసత్తము వద్ద కేను ని 
నొనిచను నూహలో నిటుల కూడని తొందర మాట లాడితిన్‌ 
జనని! క్షమింపు మన్న కపి సత్తమునిన్‌గని నవ్వె సీతయున్‌. 


ఇంక మ తొక్క మాట జననీ! యిదె నాకడ నున్న రామనా 
మాంకితమంగులియకము నాతండొసంగిన దానవాలుగా 
నంకిలి మాని దీనిం గొనుమా, నిను గన్గాన నాకు నెట్టి యా 
తంకము లేక రక్షనిడె తల్లియిదేనని యిచ్చె హన్మయున్‌. 398 


హనుమత్‌ సీతాసంభాషణ 


అచ్చపు రత్న కాంచనమయ మ్మది సీతకు గుర్తె దానినీ 

వచ్చిన కోతి వంచకుం డెవండును కా దిక రామ మూర్తికిన్‌ 
నచ్చిన బంటె యీతడను నమ్మిక గల్గిన భావమాధురుల్‌ 
మచ్చికలై ప్రసన్న ముద మంజుల మయ్యె మహీజ యాస్యమున్‌. 


తాము వివాహమైనపుడు తండ్రి యొసంగిన పెండ కాన్క (శ్రీ) 
రాముని యంగుళియము నురమ్మునంబెట్టుచు కండ్ల కద్ది యా 
రాముడె వచ్చినట్టు దన రామునింజూచిన యట్టు లెంచుచున్‌ 
భూమిజ తాల్ఫె నశ్రు కణముల్‌ జడిగా తను వెల్లం బుల్కలై. 


రాముని వ్రైలియందు రుచి రమ్యము లేలి వెలుంగు లాలనల్‌, 
గోముగ నాదు చెక్కిళులకున్‌ వలపుంబులకల్‌ రచించిన 
న్నోమగ వచ్చినట్టి కరుణోదయ సాదరభావ భాగ్యమీ 
కోమల కాంతి రాశి యను కొంచును సీత శిరమ్ము వాలిచెన్‌. 


అంధ తమసమ్ము నెడంబాపు నరుణు కరణి, 
నెడద యందలి దైన్యము నెడలంజేయ 
నరుగు దెంచిన యట్లయి హనుమ రాక 
పలికె నిట్టు సీతయు గపిప్రవరుంజూచి. 


హనుమా నీబల పాటవమ్ము విదిత న్ముంభోనిధిన్‌ దాటి దై 
త్యనివాసమ్మగు లంక కొంటరిగ ధైర్య మొప్ప నేతెంచినా, 
వినవంశాధిపు దౌత్య కార్యమున కీవే యర్హు డంచెంతు రా 

ముని సేనుమ్మును దెల్సినావు మది సమ్మోదమ్ము నిండారగా. 

తెలుపు మిదొక్కమాట కసిధీవర! యేలొకొ రామలక్ష్మణుల్‌ 
ప్రళయ పరాక్రమ ప్రబల వహ్నులు నాకొలు కింత దన్కనున్‌ 
బలములు గూర్చి రావణునిపైం బడరారు వియోగ వేదనా 
కలితుడతండు మందమతి కాడుగదా రఘురాము డింతకున్‌. 404 


Es 


సుగ్రీవుండును వచ్చునా కపి భటస్తోమంబుతో సైన్య సా 

మ(గ్రీ సంయుత వీరుడై, భరతుండున్‌ మన్నించునా నన్ను, పం 
క్తి (గీవుం డని ౧గూలుటల్‌ దుదకుం[బీతిన్‌ జూతునా, వేదనా 
వ్య(గీ భూతుండు రాముండిప్తు డలసత్వం బంద కుండున్‌ గదా. 


తనకీ దానవ బాధలంతమయి చిత్తమ్మందు శాంతత్వమున్‌ 

గొను టేనాడిక నంచు వందురెడు నాక్షోణీజకున్‌ మొక్కి యా 
హనుమంతుండును సందియంపడకు మాతా! దైత్యుడీలంకకున్‌ 
నినుం దోడ్తెచు టెటుంగ డాప్రభు వికన్‌ నేనేగి తెల్పన్‌ వలెన్‌. 


ప్రకటతరాత్మగౌరవ విభాసురు6 డు[గ్రమహా। స్త్రపాటవత్‌ 
వికలిత శాత్రవుండు రఘువీర శిఖామణి రాముండా కిరా 
తకదనుజేంద్రు నిం దునిమి తథ్యము నిన్గాని పోవు; రాజ్ఞిగా 

నిక నినుం జూచు భాగ్యము లభించును వేగమె మాకయోధ్యలో. 


అనుచున్‌ మొక్కులు దీర్చి నిల్వబడు నాహన్మంతునిం గాంచుచున్‌ 
తనయున్‌ బంపెడు మాతృ వత్సలత చందం బొప్పుగా గద్గద 
స్వనయ్బై కన్నుల నశ్రుధారలొలుకన్‌ క్ష్మాపుత్రి పల్కెన్‌ మన 

మ్మున నూల్కొన్న తలంపులొక్కపరి మోముందమ్మిలో వెల్వడన్‌. 


ఇమ్ముగ నీకునుంగరము నిచ్చిన రాముడు నీదుపల్కులన్‌ 
నమ్మును లంకయందుంగని నట్టిది వీనుల విన్నదిన్‌ సమ 

స్తమ్ము వచింపుమా దశరథాత్మజు లిద్దరికిన్‌ ; గ్రహింతురే 
చుమ్మల యందు వందురుచు క్షోణిజ యున్నదొ దైత్యులంకలో. 


ఆయత బాహు విక్రమ బలాధిక శౌర్యమహో గ్ర వీరనా 

రాయణు లా సహోదరులె అల్లిర యేని త్రివిష్టపమ్ములున్‌.. 

డాయగ లేవు, రాక్షసగణ మ్మొకలెక్కయె వారికిన్‌ తృణ 

ప్రాయము లట్టుం జూచి బడవైతురు చండతరా(స్త్ర) వహ్నులన్‌. 410 


వానుముత్‌ సతమ] 


అనియొక్కింత నిమీలి తాక్షియునెదో యాలోచనామగ్నయై 
మనసున్‌ గన్నులు రామ చంద్రు మహిమన్‌ మన్నించు ధ్యానోపము 
దను ప్పుథ్వీజయు బల్కె, సత్యమును ధర్మమ్మున్‌ కృపాదృష్టి తో 
ననుసంధించు మహోత్తమదవ్రతుండు నానాథుండు నన్నోముతన్‌. 


ఎవని పదాంబుజాత రజ మీశిరమందున భూషణాయతం, 
బెవని వుదుస్మితార్ర రుచు లీ బ్రతు కంతకు వెల్లు దారు లౌ, 
నెవని కరాంగుళీ మృదువు లీ తనుధన్యతంగూర్చు స్పర్శ లా 
ప్రవిమల సాధుశీల గుణరమ్యుండు రామునకున్‌ నమస్కృతుల్‌. 


సదమల రాజసాధ పృథు సంపద కాదని భార్య నూర్మి ళా 
సుదతిని యింటిలో విడచుచున్‌ సుకముల్‌ వలదన్న దీక్షలో 
వదినకు నన్నకున్‌ విపిన వాటిక సేవకుడైన త్యాగశీ 

లధను6 డుదార సద్దుణుడు లక్ష్మణ మూర్తికి నాశిషమ్ములౌ. 


రావణుంజంపగా నిటకు రాముడు వచ్చుటకున్‌ సహాయదీ 
క్షావిధి సర్వయత్నములు సల్పుచు నుండిన కీశరాజు సు 

(గీవున కంగదాదులకుం బ్రీతిగ నే శుభమున్‌ వచించి తంచు నో 
పావని చెప్తుమూ” యనిన పల్కులు విన్న సమీర సూనుడున్‌. 


ఆర్తిలోంగూడ ఎంతటి యార్ర మూర్తి 

అవనిజ ! యడంద బడబాగ్ని నణచు కన్న 

పరనకరుణాబి యామె తత్వ మ్మనూహ్యా 
(ఆ) 

మనుచు మారుతి తనకార్యమును దలంచి. 


తరువుల్‌ చాటుగం జేసి చూతురదె దైత్య స్రీలు వేవేగనే 
నరుగంగావలె నిన్నుం గనొనిన యట్లూ స్వామికిన్‌ దెల్పగా 
గురుతే దైన యొసంగి పంపుమని మొక్కుల్‌ వెట్టి నిల్ఫున్న వా 
నరవర్యుంగని సీత అచ్చెరువొకింతన్‌ దోచు దృ గ్రేఖలన్‌- 416 


హనుమత్తబంధము 


చూడామణి 


ఆరఘురాముడే యడిగెనా, మటి నీవుగ నానవాలునున్‌ 
గోరుచు నుంటివో తెలియకున్నది, ఆతడెణుంగడా, మహా 
వారిధి లంఘన ప్రథిత పాటవశాలివి, యంగుళియక 
మ్మూరక యిచ్చెనా వనచరోత్తమ! నిన్నునుందాను నమ్మకన్‌. 
రామక్షుపతి వర్తన మ్మదియు చిత్ర మ్యాచు గాన్ఫించు నా 
కేమో అర్థము కాదు చిన్నమును విన్మిగాధ హన్మంత; శ) 
రాముండొక్క దినాన నన్నుందనతో రమ్మంచుంగొంపోయి కే 
భీమొహమ్మున జల్టులాడె కొలనిన్‌ లీలా వినోదమ్ముగా. 


ఆరగ నిచ్చి వస్త్రముల నాయెడ చల్లని చెట్టనీడకున్‌ 
చేరితిమంత్క రాముడును చేయికి చేయిని కూర్మిం జేర్చి నా 
యూరుల మీదనున్‌ శిరము నుంచుచు నిద్దుర వోవు వేళకున్‌ 
గేరుచు వచ్చి నాయురముంగీరెను కాకి యొకండు ధూర్తతన్‌. 


నాథుని నిద్ర భంగమగు నన్న భయమ్మున నూఅకున్న నా 
మీదకు మాటిమాటికిని మిట్టిపడున్‌ బలిభుక్కు, కొట్టినన్‌ 
పోదది, వాడిగోరులను మోటు తనమ్మున గీర బోవనే 

వేదనం జెందుచున్‌ గదలి వెనకు తప్పుకొనం దలంపగా. 
స్తనముల మధ్య ముక్కు క "న చయ్యనం [గ్రుచ్చి పెకల్ళా మాంసపుం 
దునుకను, నెత్తు రోడికలతో తడిముద్దగు నన్ను దాకి మే 

ల్కని కినుకన్‌ రఘూత్తముడు కాకిపయిన్‌ వదలెన్‌ తృణమ్ము మం 
త్రనియత శక్తితో విధిశరప్రతిమాన మహాయుధమ్ముగా. 

వదలదు కాకి నాయిషువు, వాసవు పుత్రుం డటన్న పక్షీయ 
య్యది చతురాస్య దత్త వరమబ్బిన జీవియు, భూదినమ్ములన్‌ 
పది దెసలందునన్‌ దిరిగి బాసట గానక రాము నం(ఘులం 
దదవద వాలి కన్నును తృణా,స్త్రసమర్పుణ జేసి తాచనెన్‌. 422 


తనా తననన 


నీచత నాపయిన్‌ బడగ నేర్చిన కాకినింబోచు సత్కపా 
(న్రీచణమూర్తి రాఘవుడు, శీఘ్రమ ననొని పోడొ రావణున్‌ 
పీచమడంచి, బాహుబలవీరమహేశ్వరు లన్నదమ్ములున్‌ 
వేచనుదెంచు వేళకయి వేచుచు నుంటి సమీర పుత్రకా. 


గడు వికరెండుమాసముల కాలము రావణు చేతులందునన్‌ 
మడియుట యో మతొక్కటియొ నానొసటన్‌ విధివ్రాసె నిద్ది నీ 
నుడువుట యందె సర్వమును నున్నది వెనకు బోయి ; రామచం 
ద్రుడు తనభార్యనున్‌మణవ నోపడటంచు ందలంతు మారుతి. 


వానరవర్య! రామ నరపాలునకీకథం జెప్పుమీ యభి 
జ్ఞానముగా హృదంతరమునం దెలియంగల డాత,. డిచ్చటన్‌ 
వానర నాథునిం బ్రవగ వర్యులగూడి రఘు ప్రవీరుడం 

భోనిధి దాటివచ్చు దినమున్‌ గణియించుచు వేచి యుండెదన్‌. 


ఈనాయూహను మువ్వురే గరుడుడు న్నీవున్‌ మహావాయువున్‌ 
గాని వార్టిని దూకనేర్తురు కడంకన్‌ ; స్వామి సాహాయ్యమై 
ధినైపుణ్యుడెవండొ రావలెను వార్డిన్‌ వారధిన్‌ గూర్చి యో 
ధానీకమ్మును లంకం జేర్చగను, సాధ్యంబిద్ది యౌనందువా. 


ఇంతగ చేటుమూడి బ్రతుకీగతి నున్నది, రామమూర్తి నా 

చెంతకు వచ్చునప్పటికి జీవము లుండునొ లేదొ నాకు, నీ 

వంతు వచింపు మేగి రఘువర్యున కోకపివర్య లేడకై 

పంతము బట్టి వారి నటు బంపినపాపము పండకుండునే. 
అనిదుఃఖించు ధరిత్రిజం గనుచు నాహన్మంతుం డమ్మా యదె 
పనిగా క్రందులు పోదువెల రిపు విధ్వంసప్ర తాపాఢ్యు. డౌ 
ఘనుడారాముడు వచ్చు, కీశపతియున్‌ గావించు సాహయ్య మీ 
వనధిన్‌ దాటుదు రెల్లరున్‌ దనుజవిధ్వంసమ్ము తథ్యమ్మికన్‌. 428 


లో కాజు 


ఇందుల కంతరాయ మెదియేనియు గల్లెన యేని మద్భుజా 
స్కంధము లందునన్‌ గడువు కాలము లోపల మోసితెత్తునా. 
నందముతో సలక్ష్ముణుని నాప్రభువున్‌ ; దశకంఠునిన్‌ చమూ 
బంధు సమేతమున్‌ దునుము పాటవ ధుర్యులు వార లిర్వురున్‌. 


సందేహింపకు మమ్మ వానరచమూసామర్ర్య మాత్మన్‌, దిశా 
సందోహమ్మును చుట్రిరాగల, రుదంచత్‌ శైల శీర్ష స్టలం 

బందం జాలుదు, రేయుపాయముననో యంభోనిధిన్‌ తాలతో 
బంధింపగల రానిశాట నిధన ప్రత్యుత్రృ మైకా (గ్రతన్‌. 


హనుమ నుడివిన పలుకుల నాలకించు 
సీత ముఖసీమ యొకక్రొత్త చెలువెసంగి 
దైన్య మెడలి వికాసవంతముగ దోచె ; 
మబ్బు చెణవీడు చం ద్రబింబమ్ము పగిది. 


భూమిజ నెమ్మదిన్‌ ప్రవగ పుంగవు నందలి రామ కార్యదీ 
క్షామతమున్‌ (గ్రహించి కడు జా[గ్రతగాం దన చీర కొంగునం 

దే ముడిం బెట్టి యుంచినది యుజ్ఞ ల హేమ మణీమయమ్ము చూ 
డామణి దీసి చూచుచు వడంకు కరమ్మున హన్మకిచ్చుచున్‌. 


హనుమా యిమ్మిది యానవాలుగను నాప్రాణేశుం డా రాన చం 
ద్రున కాతం డిది చూచి నంతటన నాతోబాటుగా కోసలేం 
ద్రుని, నాతండ్రిని గూడ మానసము నందున్‌ జ్ఞప్తి కిం దెచ్చి, వ 
చ్చిన నీకార్యము పూర్తియౌటకును హర్షింపంగలండాత్మలో 


ఆరఘుమూర్తి రాగలిగి నప్పటీ మాటగదా, శరీరమీ 
ధారణినిల్ఫు నాకు ; పిశితాశనుం డీల్లి మదీయ బాధలే 

తీరున తీరునోయది మదిన్‌ గనుమంచు వచింపు మా మహా 
దీరులు రామలక్ష్మణ సుధీగుణ మూర్తులకున్‌ కపీశ్వరా. 434 


నితరాం ననన 


సాగరమెల్లదాటి రఘుసత్తముసేమము దెల్పినావు. ని 
యాగమనంబు నాకును ముదావహమయ్యె శ్రమమ్ము వాయ నీ 
వాగుము నేటికీవిట రహస్యముగా నెటనైన, మద్వ ధో 
ద్వేగము తగ్గు, దాపున కపిప్రవరుండవు నీవుంగల్లుచో. 


అమలో దాత్తము లుర్విజావచనముల్‌ హన్మంతు స్వాంతమ్ము నం 
దమృతాసారము లట్టుందోచి యతడమ్మా ! నేనిటన్‌ నిల్వగా 
సమయం బియ్యది యౌనె? యిచ్చటి సమాచారమ్ము సర్వమ్ము శీ 
(ఘమతెల్తన్‌ వలె రామ భూనిభుని లంకాయా త్ర సాగన్‌ వలెన్‌. 


అను నాయంజనసూతి తొందరలు తానాత్మన్‌ ధరి త్రీజయున్‌ 
గని, వాత్సల్య సుధా స్రవన్మధుర రేఖల్‌ మోము నం బ్రామగా 
చనుమో మారుతి నీదు కార్యములు భాస్వద్దిగ్రయోపేతవ 
ర్రనతన్‌ మించుత వజదేహి వగుగాతన్‌ నీకు నాదీవనల్‌. 


నిరుపమ శౌర్యధైర్య మహనీయుడ వీ వెటనున్ననున్‌ సదా 
వరుణుండు వాయు వీశ్వరుండు వహ్నాయు. (బ్రోతురుగాత వేగమీ 
వరిగి యటన్‌ రఘూత్తమున కంతయు తెల్పుచు తోడితెమ్ము వా 
నరవిభుసేనతోడ ననినన్‌ విని పావని కైజత మోడ్డి సీతకున్‌. 


అచ్చోనేగి వచింతు రామునకు నీ వన్నట్టి దెల్లన్‌ ; వడిన్‌ 
వచ్చున్‌ తమ్మునిగూడి స్వామియు, కపి వ్రాతమ్ము సు(గీవుడున్‌ 
వచ్చున్‌, రాముని చేతి శాత విశిఖ జ్వాలన్‌ దశగ్రీవుడున్‌ 
చచ్చున్‌ తథ్యమటంచు సీతకు నమస్కారమ్ము లర్పించుచున్‌. 


తోకన్‌ (ద్రిప్పుచు రామదూత కృతిసంతోషంబు నిండార పెన్‌ 
వీక్షన్‌ దానరిగెన్‌ ; నిశాటతతి యెందేందన్ను వీక్షించి పై 

పైకిన్‌ దూకి యెదుర్చుచో నిజభుజావష్టంభ శుంభద్భలో 
ద్రేకమ్మున్‌ గనం జేతునన్న కుతుకోద్దీపోరు దర్పమ్మునన్‌. 440 


రా క్ర 


హనుమయు నేగి నంత, దను జాంగన లాయమచుట్టుం జేరి యో 
జనకజ; యెవ్వరే యతడు చయ్యననీకడకేగు దెంచి యిం 
దనుకను మాటలాడి చనె, నాతడెవం డది యేమి బాసయే 
వనచరు నట్టు మాకు కను పట్టె నతండెటకేగె నింతలో. 


తెలుపుము వేగ వాడరుగు దెంచిన హేతు వదేమి? పారిపో 
దలచితివేని చెట్టునకు తక్షణమే నినుగట్టి వైతు మం 
చలజడింజేయగా త్రిజట అడ్డుగ వచ్చిటువంటి చెట్టులున్‌ 
వలదిక సీతపై ననుచు వారల నావల కంపె నేర్పుతో. 


ఆతడెనండొ నేనును సమస్త మెజుంగను నేడొ ఆేపొ మీ 
కాతడె చెప్పు నేమొ యను నా ధరణీసుత యన్న మాటకున్‌ 
భీతిలి దైత్యభామినులు వేగమె యేగి దశాస్యుజూచి యా 
కోతియు జానకిన్‌ గలిసి కొన్న విధమ్ము వచింపబోవగా. 


ననుంబువు సెజ్జలందు నుదనోత్సుకుండైన నిశాట రాజు కొ 
వనితలు చెప్పు నట్టదియె పట్టదు; కామము నెత్తికెక్కగా 
గనబడునే వినంబడునె గాఢ వధూపరిరంభ సంభ్రమ 
స్వనితము మధ్య నెవ్వరయి వచ్చిన యెంతటి వార్తదెచ్చినన్‌. 


వలదని చెప్పినన్‌ ద్రిజట, వచ్చితి మీపనిం బూని స్వామికిం 
దెలుపుటకై యశోకవని తీరులు బోవు విధమ్ము కొంత ; కా 
వలసిన వారి చెప్పుదగు వార్తలు గూడ వినండతండు ఆ 

నల మనకేల యం చెవరు వచ్చిన దారిని వార లేగిరిన్‌. 445 


ఆశ్వాసాంతము 


హనుమయు నశోక వనమున 

దనుజ స్త్రీలకు నడుమగ ధరణీతనయన్‌, 
తనయత్నము సఫలమ్మయి, 

కనువిందుగ 6గనంగలిగిన కథయిది రామా. 


శాశ్వ తానంద లక్ష్మీప్రసాద భాగ్య 
వరదుడవు, నిత్యకారుణ్య భావుకుడవు, 
నిత్య సత్యవ్రతివి ధర్మ నియతముతివి, 
రమ్య సద్గుణ సాంద్ర (శ్రీరామచంద్ర. ! 


భావము సర్వ మీవయయిం భావిత కార్యము సర్వ మీవుగా 
త్రోవలు జూపగల్లు నెనరుల్‌ గను టెన్నటి కబ్బునంచు నీ 
పావన పాదసేవలను బాసటగాంగొని యేగు చున్న నా 

జీవన యాత్రయందున ప్రసిద్దిని సిద్ది నొసంగు మీశ్వరా ! 448 


ఇది (శ్రీ హనుమత్రబంధము ద్వితీయభాగము 
సతాదర్శనము, రావణునిదుర్చాషలు, దైత్య, స్త్రీల దుష్త్రువర్తన, 
త్రిజట స్వప్నము, హనుమత్‌ సతాసంభాషణము, చూడామణి అనుకథలుగల 
తృతీయాశ్వాసము. 


గ వానుముక్తంందము 


+ 


శ్రీ హనుమత్సబంధము 
ద్వితీయభాగము :చతుర్జాశ్వాసము 


(శ్రీ, సీతాహృదయాంబుజ 

భాసుర బాలార్క కిరణ, భక్త[త్రాణా! 
త్రాసీత దుష్ట్రాసురగణ, 

దాసజనభయార్తి హరణ, దశరథరామా! 


హనుమంతుని వాలమ్మున 

కనలము ముట్టించి (త్రిప్పు నసురేశు భటుల్‌, 
హనుమయు లంకను గాలిచి 
కనదురువిజయముంబడసిన కథ యిది రామా! 


దేవా, అవధరింపుము, 


ఆంజనేయుని బలవిజృంభణము 


భూమిజ యిచ్చినట్టి మణిభూషను భ[ద్రమొనర్శి, చిత్తమం 
దామెను జూచినా ననెడి హర్షమునన్‌ పులకీకృతా ర్రచే 

00 
తో మహనీయ విక్రమ కుతూహల తాండవమాడె, నాయశో 
కామల కాననాధ్వములయందున మారుతి చెట్టు చెట్టునన్‌. 


చెట్టులనున్న పండు లిరు చేతులం[దైెంచి భుజించి, పాదసం 
ఘట్టున పాటిత ప్రబల కానన వృక్ష విద్దీర్ణ శాఖలన్‌ 

గుట్టలు పేర్చి నల్దెసలకున్‌ బడి ప్రాకిన పూల తీవలన్‌ 
కట్టలు గట్టి పికి, కడు గర్వము నన్‌ నిలుచున్న మారుతిన్‌. 


దండులుగా నశోకవని దాపున కాపరులైన దైత్యులా 

గండర గండడౌ కపినింగన్గాని కజ్దలతోనెదుర్పు నా 

తండును మేను వెంచుచు నదాటుగ “హు? మ్మని యార్సి నంతనే 
గుండెలు జారి వారు పరుగుల్‌ గొని రావణుంజూచి మైొక్కుచున్‌- 453 


అంతేయుని బలిజలకు [ 


దానవనాథ! మీ చరణ దాసుల నిన్నప మాలకింపు డీ, 


వొన రుండెవుడో shoe వచ్చినా గాని అశోకసుందరో 
ద్యానము పాడొనర్సి మముందాకెను పైబడి వాః నిధాటికిన్‌ 


ప్రాణముం బిగ్గంబట్టుచు దొరా! యిటు వచ్చితి మయ్య భీతితో. 


SA 
"మా 


త్రుంచని తీవలేదు, పడంద్రోయని చెట్టును లేదు, నుగ్గుగా 
నించని కేళికావిమల వెదికలేదును, కన్నుంగప్పియా 


కు 


వంచకుండెట్టు లంకకును వచ్చెనొ నెమిక పోవంజూాల మా 


న. వినివినని య వ సురావశుండ అ 
దో పరిహాస రీతిగ నొహోో! 


చేయున దేమిలేక మతి చేడ్చడి వారును కొంత తోడుతో 
నాయెడ కేగినంత నెదురై కపి వరుడు పెద్రమ్రాకులన్‌ 
మోయుచుందెళ) వొరిసయిమోదును పైంబడ నంత ప్రాణముల్‌ 
పోయెను వారికచ్చటనె; పోవని వారును పర్వు లెత్తిరిన్‌. 


వానరు రాకయున్‌ ద్రిజట స్వప్నమునుం దలపోసి లంకలో 
దానవలోకమంతయును దల్లడిలెన్‌, కపిగాదు దేవసం 
ధానిత శక్తియేదా యయి తానరు దెంచె నికన్‌ మటోనిప 
త్రీనగరమ్ము నెల్రందహియించునా యన్న భయాకులమ్మునన్‌- 
ఆలరి కోతిగాడొకండు హంతకుండై విహరించి లంకగ 
గోలొనరించె నన్న పలుకుల్‌ విని నెత్తురు నెత్తి కెక్కి (క్రో 
ధాలసుడైన దైత్యవిభుండం పెను కాకలు దీరి నట్ట యో 
ధాళినిబిల్చ్సి వాని దునుమాడక రావల దన్న యాజ్ఞతో. 459 


హనుమత్ర్రబంధము 


అనుకొని నట్టి దైన దిటులంతయు, దానవసైన్య వాహినుల్‌ 
మునుకెని వచ్చుచుండె మొగమోటమి నాకికనేల నంచు నా 
హనుమయు దీర్హతాల భయదాక్పుతిందాలిచి, సింహనాద మొం 
డొనరిచె దిగి పాటన సముత్కట పాటవ కంఠ నిస్వనిన్‌- 


దిక్కులు పిక్క టిల్తై జలధిజ్వలనంబుబికెన్‌; మహారవం 
బెక్కడ నుండి వచ్చె నెవ రింతటి దుర్హమ శక్తిమంతుడం 
చక్కడనే మహో గ్రకపి నాహనుమన్‌ గని రాత్మ ధైర్యముల్‌ 
దక్కిన బిక్కమోములను దైత్యకులాధిపు సైనికాగ్రణుల్‌. 


జయమాౌాగావుత రామ లక్షణులకున్‌, & ఇ్యాపు త్రెబ్లన్‌ శుభో 
దయమౌగావుత, రామదూతనయి సీతం జూడగా వచ్చితిన్‌ 
వియదధ్వమ్మున వారి దాటి హనుమ న్‌వీరాగ్రణిన్‌, రావణుం 
డయినన్‌ జాలడు నాకటంచు నజుచెన్‌ హన్మంతు. డు గ్రాకృతిన్‌. 
కపి యితండేమిసేయు మన కాపరులన్‌ భయపట్రై నంతె యీ 
చపలుని పట్టు కొందమని సైనికులున్‌ వడ వచ్చి పైెంబడన్‌ 
కపివరుం డాయశోక వనికాముఖతోరణమున్‌ పెకల్ఫి వా 

రిపయికి వీకమీఆు విసరెన్‌ నలుదిక్కులు బట్టు పర్వగా. 


వనితలు వళ en క వానరుం డుర్విజ (జూచి వెళ్ళుటల్‌, 


వనచరుండాయశోకవని పాడొనరించిన ప. 
వనపరిపాలకుల్‌, కపినింబట్లుగం బం న్య నాయకుల్‌ 
వెనుకకు వచ్చినట్టు కనుపింపక రావణుండుండె యోచనన్‌. 


తలంకు వహించి రావణుండెదన్‌ దిగులొండుటయున్‌ గ్రహించి, యో 
విలసిత దైత్య రాజ్యపదవీవిభవ ప్రభువర్య నీకిటుల్‌ 
గలంత లివెల మేమిచటంగల్లగ, కోతినియబట్టి లిప్తలో 
నిలుతును నీదుముందనుచు నేగె జవంబున జంబుమాలియున్‌. 465 


ఆంజచెయుని బలనంజ్బుం భణము 





ప్రనంగు వధించి వత్తునని పల్కిన ధీరుడు జంబుమాలియున్‌ 
బవరమునుండి వెన్కకును వచ్చిన జాడయుంగానరాక దా 
నవవిభుండంపె యోధుల ననంతబలాఢ్యు లమాత్యపుత్రులన్‌ 
వినిధమహాయుధమ్ములును వీరవరేణ్వ్యుల సాయమిచ్చుచున్‌. 


ఒకరికి వెన్క నొక్క రిటులుద్దతులై రణ భీకరారన 
ప్రకటిత కోపవేగ పటు పాటవులీయసు రాళి మీదమీ 
దకుంజనుదేరుటల్‌ గని క్రుధాపరిణద్ర విలోకనానల 
ప్రకరము లేర్చుచున్‌ నిలిచె పావని, పావకశైల మట్టుగన్‌- 


పోరిరి వారు దర్ప పరిపూరిత దారుణయుద్దమాయలన్‌, 
పోరెను రామమం త్ర పరిపుష్త బలాన్విత ధీయుతుండు సా 
మీరి యితం డొకండెయయి ; మిన్నులు ముట్టిన వా సమీకకా 
ర్యారభమాణ దుర్రమరుషాయుత గర్హన లందునిందునన్‌- 


కుటిల దానవసైన్య పటలమ్ముపైగాని 
అరుగంగ నీడు కోపాగ్నిదృష్టి! 

ఎదిరించి పోరాడు మద వెరిపై గాని 
వాలగాని డుగ్ర వాలనిహతి; 

రామనామాక్షర రవమ్యుమం త్రమెగాని 
చేరనీడన్యమ్ముజిహ పైని 

జానకీ (శ్రీపాద జలజాతములయగాని 
నిలుపడు ధ్యానమ్ము నిముసమేని, 
తనయమోఘ మహాబల థైర్యములకు 
జనకజారఘూత్తముల దీవనల బలము 
తోడుగానయి హనుమదుద్దురమహో గ్ర 
శక్తి చెండాడె దశకంఠు సైన్యములను- 470 


న 


కొ 


_ ప్రాకటక్వేళో గ్ర పటుతరార్భటులకు 
దితిజసేనలు దశదిశల ంజెదర, 
నిష్టుర నాసికా నిశ్వాస రయమున 
రథపంక్తి దూర దూరములు తెలంగ, 
దీర బాహు ద్వయీ తీవ్రఘాతమ్ముల 
సచివపుదత్రులు ధరాస్ట్రలినింూల 
కఠి నాంఘ్ర శితనఖ క్రకచ ఘట్టన హతి 
సైన్యాధిపతుల శీర్ణములు తునుంగ, 


అసురసేనల చూపుల కందనటి 

వీర విక్రమ వేగ దుర్వారపటిమ 

మెణుము లురుములు నగుచు సామీరి తిరిగె 
భయద యమదం సి కో[గ్రప్రభావ మడర. 


శివదివ్యాంశయొ, రామనామ జప సంసిద్ది ప్రభావాప్తియో, 
పవమానాత్మజు శౌర్యపాటవ దవజ్వాలావలీఢంబులై 
యననింగూలెను దైత్య సైన్యములు, లంకాధిశు శీర్ణమ్ముపై 
పవిఘూతమ్ముగందోచె మారుతి సమిత్రజ్ఞాపరిష్కారముల్‌. 


వచ్చెను జంబుమాలియును, వచ్చిరి దానవసైన్యనాయకుల్‌, 
వళ్ళ రమాత్యపుత్రులునుు, వచ్చిన వారలు వచ్చనట్టుగా 
చిచ్చఅమంట యాస్తవగశేఖరు చేతులంజిక్కి చచ్చిరా 
చచ్చిన వార్తలన్‌ విని నిశాటకులేశుడు భీత చిత్తుడై. - 


అంతలు సేసె రాముడిటకంపిన కోతియొకండు, రాముండే 
వంతెనయో రచించి, కసివాహిని తో జల రాశి దాటీ తా 

నెంతలు సేయునో యిటుపయిన్‌ మనలంకను జేరి యన్నవి 

(భ్రాంతిని మున్గి, చంపెద ధరాసుత నంచులగృపాణముం గొనెన్‌. 475 


జనెయుని బలవిజృంభణము 


అవనిజ కిచ్చినట్ల గడు వడ్డుగ వచ్చెను గాని యాక్రుధా 
వివశుండు రావణుండు పుధివీజను ముక్కలు సేసి సర్వది 
గ్యివరము లందునన్‌ విసరి వేసెడు వాడె క్షణమ్ములోన నా 
ప్రవంగవరుండొనర్చిన విపత్సరిణామ పరాభవమ్మునన్‌. 


అక్షయకుమారవధ 


అలుపములైన యత్నముల యందిక లాభము లేక వేగమె 
యలఘుతరో గ్ర విక్రమ సనున్వితుండౌా సుతు నక్షయాఖ్యునిన్‌ 
బిలిచి బలప్రసిద్దులగు వీరుల తోడుగ నిచ్చి పంపెన 

బ్బ లితపు వానరుం గదిసి పట్టి వధింపగ నెట్టులైననున్‌. 


ఉత్సావా : సాహసమ్ము బలము సెంపె సంగ నక్షయుండు ను 
త్సాహభరిత చిత్తుండగుచు దారుణాయుధాళితో 
వాహినీ ప్రవాహ మసురవాహినీసమేతుడై 
ఆహవమ్ముసేయ నరిగ హనుమపై రథస్థుడై- 


రూక్షాలోకన ధైర్యసాహససమ(గ్రుం డా(గ హోద([గ్రయు 
ద్రమోణీ నిన దార్చటుల్‌ సెలంగ, యోధశ్రేణులున్‌ వెంటరా, 
నక్షీణోద్దతి భిండివాల శితకుంత ప్రాస బాణాలితో 

రక్ష నాయకు డక్షయుండు చనె దర్పాటోప దీపాస్యుడై- 


శైల ప్రాంశు శరీరు ండూర్దిత భుజాస్కంధుండు, సౌవర్గవ 
ర్లాలంకారిత దేహవర్దుండు, మహో (గ త్రాణుండాజానుబా 
హాలంబుండు, మహాబలోల్లసిత సర్వాంగ (ప్రభుండైన లాం 
గూలిం జూచుచు నక్షయుం డతులిత క్రోధారు ణాక్తుండు నై. 


బొరా! అకయుండేగు దెంచిన భయ మ్మావంతయున్‌ లేకయే 
పోరాడన్‌ గమకించు కోతికిక చావున్‌ జూపు దంచున్‌ మహో 
(గారావమ్మున రోషసంభరిత శార్యాకారుండై సైన్యమున్‌ 
బ్రెరేసించుచు లేచె నక్షయుడు గర్వీభూత చేతస్కుడై. 481 


భూనుమత్రేబంధభయు 


నాదరోద్రతి కోహటించి చని యిందన్కన్‌, [త్రపన్‌ వీడి నా 
మీదన్‌ దూకుదు రీనిశాటు లిపుడున్‌ మేలే, యటంచున్‌ మహా 
కోధోద్ఫూత పరాక్రమక్రమ నటత్‌ భ్రూరేఖి కాభీల రౌ 
ద్రోదీర్ణుండయి లేచె మారుతియు యుద్దోద్యోగ థైర్యాఢ్యుడై. 


రథోద్ధత: వానరప్రవరుపై మహో గ్రుండై 
దాన వాగ్రణియు దాడి సేయగన్‌, 
పూని శైలములు పోరి నట్టుగా, 
కాను పించె రణ కంపి తోర్వియున్‌. 


కరికరిని, గిరిని గిరియున్‌, 

సరిసరి యయి జరిపి నట్టి సమరాభముగా, 
కరువలి సుతుతో నసురే 

శ్వరుసుతుండొనరిచె బవరము పటుతర శక్తిన్‌ 


నొప్పింపన్‌ హనుమంతు నాహవమునన్‌ దూటాడి వేటాడుచున్‌ 
నిప్పుల్‌ గ్రక్కొడి శక్తమ ద్విశిఖ పంక్తిన్‌ నిర్విరామంబుగా 
గుప్పించెన్‌ దను జేంద్రు పుత్రుం డవి తాకున్‌ తాకవన్నట్టు నే 
ర్పొప్వన్‌ దప్పుకొనెన్‌ మరుత్సుతుండు థైర్యోపాయ ధీయుక్తుండై. 


కుపితుల్‌ దానవ సైనికుల్‌ సకల దిగ్య్వూ్యూహమ్ము సంధించి, యా 
కపినిన్‌ బట్టుటు కేగగా హనుమ దీర్హాభీల వాలోద్భవా 

తప విక్షేప మహా ప్రభంజనములన్‌ ధట్టించి రెట్టింప, త 

ద్విపరిత ప్రతిఘాత కాయసురులున్‌ భీతిల్లి పర్వెత్తగా- 


సేన పాణీపోయె, బాణముల్‌వమ్మయ్యె, 
పొట్టికోతి యెంత గట్టివాడొ ! 
ద్వంద్వయుద్దమునకు దానె పోవలెనని 
తలయె దైత్యరాజ తనయుఈ డడరి. 487 


అయారు [ 


ప్రవగోత్తంసునిపైకి బహుబలదర్ప ప్రజ్ఞ చూపన్‌ నిశా 
టనరుండున్‌ గదంబూన, తాలతరు వూడన్‌ బీకి చేంబట్టి యా 
ప్రవగుం డుగగ్రత లేచి మోదందొడగెన్‌ బ్రత్యర్దినిన్‌; దిక్తటు 
మ్మనిసెన్‌, తాలగదాయుధమ్ములకు మధ్యన్‌ ఘోర సం గ్రామమై. 


విదితాభీల పరాక్రమ ప్రతిభు లా వీరా(గణుల్‌ పోరగా, 

గదయున్‌ తాలము లొండొకంటిపయి వీకన్‌ దాకి నుగ్గయ్యె, న 
య్యదనున్‌ గన్గుని దైత్యుండున్‌ గదిసి బాహాబాహి యుద్రమ్మునన్‌ 
దుదముట్టింపగ నాకపిప్రవరుపై దూకెన్‌, మదేభమ్మటుల్‌. 


(గక్కదలన్‌ రణన్టలము, కండల నెత్తురు లూరు తెంపు తో, 
నెక్కటిపోరి, నాయిరువు రేచి పెనంగుచు నున్నవేళ పే 

రుక్కున హన్మయున్‌ ప్రబలి ఒక్క యదాటున దైత్యుకంఠమున్‌ 
గ్రక్కునం నొక్కిపట్టి యొడికారమునన్‌ బడవైచి త్రొక్కినన్‌. 


అచలనిభమైన దైత్యు దేహమ్మునుండి 
నెత్రు చేరు లుప్పొంగి ధరిత్రినిండె, 
శైల సానువు లందుండి నేల పయికి 
జారి పడు శోణవర్హ నిర్భరములట్టు. 


కపి బలమ్మున సర్వాంగకములు చీలి 
అవయుిుండు ముక్కముక్కలై యనం బడుట 
చూచియును, చూడలేని, సంక్షుబ్దమతులు 
అసురసేనలొనర్భె హాహారవమ్ము. 


విజయశ్రీ) హసితాననుం డగుచు దిగ్నీథుల్‌ చలింపగ, వా 

యుజు ండుంజేసిన సింహనాదములు రాజోదాత్త శుద్దాంత స 

ర్వజన మ్ముల్కిపడన్‌, శ్రవ్షథములై వ్యాపించె, లంకాపురీ 

ధ్వజమే కూలినయట్టు తోచినది దైత్యస్వామి స్వాంతమ్మునన్‌. 493 


తాం తం కం. 


అక్షయ ధైర్యదోర్భల సమన్వితుండూర్లిత శౌర్యసాహసా 
ధ్యక్షుడు వైరినిర్మథన దక్షుండు దివ్యవర ప్రభావితుం 
డక్షయు. డంతమొందె కసి హస్తములం దను వార్త వించు, నా 
రాక్షస నాథుం డేడ్సె, రణరంగము నన్‌ పశువేడ్సు చాడ్డునన్‌ 


పితరు నోదార్ప వచ్చిన పెద్ద కొడుకు 
నింద్ర జిత్తును గని దనుజేంద్రుం డెడద 
పొంగి వచ్చు దుఃఖమ్ము నాపుకిని కొంత, 
నుడివె నిట్టులంగన్నీరు తుడుచుకొనుచు. 


తనయాచూచితె, లంకకెట్టుల మహోత్సాతమ్ము వాటిల్లెనో 
హనుమంతుం డట, రామ దూతయట, యెట్లా వానరుం డద్దిదా 
చెనొ లంకం జొఅంబాణేీ తాందునుము చుండెన్‌ దెత్యులం బట్టు న్స్‌ 
యనుజుం డక్షుడుగూడె కూలె నట, కట్టా! వాని దర్ఫోద్దతిన్‌. 


మును సుగ్రీవుని, వాలినిన్‌ గపికుల ప్రోద్దాములన్‌ జూచితిన్‌ 
గనరా డింతటి వాడు; ఎట్టచటి కేగం గల్లెనో సీతనుం 

గని యేమే మొ వచించి వచ్చెనట, వేగ మ్మింక నీవేగి వా 

నిని బం ధించుచుందెమ్ము కొల్వుకడకున్‌ నేనేగగా నేటికిన్‌. 


జనకుం డన్నది విన్నయంతనె యుదంచ ద్యుద్ద సంరంభ సం 
జని తాలాప నికంపి తాఖిల దిశా సం శ్రేణియైై రత్న కాం 

చన శోభాంకిత కింకిణీ ధ్వని విలాసాంచ ద్ర థంబెక్కి రా 
నణు పుత్రుండు మహార్భటిం జనె కపిన్‌బంధించి తోడ్లేరగన్‌. 


దను జౌద్దత్యముంజూచి మారుతియు నుద్యత్రోధ దర్పమ్ముతో 
దనువున్‌ బెంచుచు సర్వ దిగ్సిదము నాదమ్మొండు గావించుటన్‌ 
గని చాపమ్ము ధరించి యింద్రజి మహోగ్ర ప్రొఢ దుర్హాంత బా 
ణనికాయోట్టిత వహ్నులా హనుమపై నాటించె శుంభద్లతిన్‌. 499 


అక్షయకుమారవధ 


దనుజు నిశాత బాణ రయ ధాటికి మించిన వేగ మూర్తియై, 
దనుజుని బాణ సంజనిత దానము మించిన తేజమై, మరు 
త్తనయుడు నింగిపైకగసి తప్పుకొనెన్‌; గపి యెచ్చ టున్నదిన్‌ 
గనుగొనలేక నింద్రజియు గాసిలె నాశుగ పంక్తి వ్యర్రమై. 


హనుమంతున్‌జెణబట్టు, మంత్రములు మాయల్‌ వజతుల్యమ్ములౌ 
ఘనశస్తా, స్త్ర వితానముల్‌ పనికి రాకన్‌ దైత్యుండుద్విగ్నుండై 

మన సొక్కింతగ బిగ్గ బట్టుకొని బ్రహ్మాస్త్రుంబు నేయంగ తత్‌ 
ఘనపాశమ్మునం జిక్కి మారుతి తనంతన్‌ దాను ప్పుథ్వింబడెన్‌. 


ఇది బ్రహ్మాస్త్ర మహామహ మ్మఖిల లోకేడ్యమ్ము, నా జీవన 
ప్రదభాగ్యమ్మగు గాత మంచు, గపియున్‌ బంతమ్ముతో దీనినే 
నెదిరింపం దగదంచు లొంగినటులన్‌ నేలంబడన్‌ సమ్ముదా 
స్పదనృత్యోన్మద నాదముల్‌ జలిసి రుత్సాహమ్మునన్‌ దానవుల్‌. 


రావణునిక్‌ల్వు 


చీరుడు ముక్కముక్కలుగ చీల్చుడు చంపుడటంచు చుట్టునుం 
జేరి నిశాట సేన కపి శేఖరు పైబడి కాలు సేతులన్‌ 

నారల గట్టి బంధితు నొనర్చి దశాస్యుని కొల్వులోనికిన్‌ 
దారుల వెంట నీడ్డి త్వరితమ్ముగ దెచ్చిరి తిట్టి కొట్టుచున్‌. 


దశశిర :కోటీర ధగధగాయిత రత్న 

కాంతి రంజిత సభాగారమలర, 
చందనాంచిత దేహ సౌందర్యమును హైమ 

మణి భూషణాంశుక మ్మినును టఉంప, 
భుజకీర్తి భూషణ స్ఫురిత బాహు ద్వంద్వ 

మురుఫణాధర రూసములు వహింప, 
తైలోక్యపాలనో ద్యన్మహాశేము షీ 

సంభవ ప్రభుత లా స్యముల వెలుంగ, 504 


య! హాగుమగ్తబంధము 


Mls et 


జపతపఃఫల బ్రహ్మతేజః (ప్రపూర్ణ 
మహిత గాంభీర్య సార సమ్మాన్యమూర్తి, 
సృటేక మణిగణ విరచి తాస్తరణకాంతి 
భాసురోజ్ఞ $ల కనక సింహాసనమున- 


(శ్రీ/ విభవ కామినీజనసేవితుండు, 
త్రిజగతీ పాలన్నార్ససుధిబలుండు, 

సచివ సామంత పరివుత సార్వభౌముం 
డయిన రావణుంగ నె పవనాత్మజుండు. 


ఈ దైత్యుం డతిలోకవైభవ కళాపుక్తుండగున్‌, బ్రహ్మతే 
జోదీవ్యత్‌ ద్యుతిరేఖ వీనిముఖముల్‌ జూడంగం గాన్సించు, సీ 
తాదేవిన్‌ జెఅగొన్న దుర్మయ చరిత్ర మ్మొండు లేకున్నచో 
యాదేవేంద్ర సముండె యంచు దలటెన్‌ హన్మంతుండుల్రమ్మునన్‌. 


ఆసుర పతిరాజ వైభవం బరసి హనుమ 
యెంత అద్భుతం పడెనొ, దైత్యేంద్రుండంత 
కంటె నచ్చెరు వందె నాకపినింజూచి, 

ఒక రొకరి నిట్టు ఏక్షించు చున్నయపుడు. 


ఎదుటన్‌ హన్మని జూచినంతన (క్రు ధాహ్టోక రక్తాస్యుండై 
యిదియున్‌ వానరమైన మద్భటుల నిట్లేలా వధింపంగలం 
డిదియేదో పటు శక్తి కాని యెడ, నందిశుండొ బాణుండొ యి 
య్యది కావచ్చు నటన్న సందియము దైత్యాధీశుండొందెన్‌ మదిన్‌. 


నీవెవ్వాడవు కోతివా? మజీయొకం డేయింద్రుండో పంపగా 
నీవేతెంచి తొ యంచమాత్యులును బ్రన్నింపంగ లంకేశు ది 

క్రై వాక్రుచ్చెను వాయుజుండు; దితిజేంద్రా! వానరేశుండు సు 
(గీవుండంపగ రామదూతనయి ధాత్రీజన్‌ గనన్‌ వచ్చితిన్‌. 510 


రాం కనన 


నేనెవ్వండను గాదు వానరుడ, తన్వీరత్న మా జానకిన్‌ 
గానంగల్లితి, వాయుసూనుడను హన్మంతుండు నాపేరు, నీ 
సేనానీకము నన్నెదుర్కొనుచు నాచేజచ్చిరిన్‌, శార్యపా 
రీణుండన్‌ నను నెట్టియాయుధము పోరిన్‌ గూల్చగాంజాలదున్‌. 


నిను వీక్షింపసందలంచి ఇం ద్రజికి నేనే లొంగిపోతిన్‌, మహీ 

జను బల్మిం జెణగొన్న నీపని దశాస్యా! యెంతనిచమ్మ నీ 
మన మం దెంచితొ లేదొ, నీదయిన సేమమ్మెంచి, సు(గీవుండం 
పిన సందేశము నీసభాముఖమునన్‌ విన్సింతు నాలింపుమా. 


దానవ నాథ! రామవిభు తన్వినిం దెచ్చితివీవు, యుద్దవి 
ద్యానిటలాక్షుండారఘుకులాధి పుండాతని కామెనిచ్చి, నీ 
(ప్రాణము నిలు కొమ్మనుచు వానరరాజు వచించె, రావణా! 
నేనను మాటలున్‌ వినుము నీహిత మెంచి వచింతు నిచ్చటన్‌. 


సకలారాతి విదారణోద్దత పటిష్టస్వామి రామప్రభుం 

డొక బాణమ్మున వాలినిం దునిమె, వీరోత్తంసు డాతండు తా 
నిక కోదండము నెత్తెనేని భువనానీకమ్ములున్‌ నిల్వవీ 

నొకలెక్కా, సకలమ్ము ధ్వంసమగునం చూహించు కొమ్మీమదిన్‌. 


ఆనాడీ వొనరించి నట్టి పని కామాంధ్య ప్రవుతైక కా 
ర్యానీతమ్ము మహిసుతాపహరణమ్మూ కొద లంకాపుర 
(శ్రీ నాశమ్మగు కాలపాశము భవ గ్రివమ్మునంజుట్టి నా 
వోనక్తంచరనాధ! నీ వెణంగవేమో నీదు దుష్క్క్రత్యమున్‌. 


నేనొకరుండ గాదు! గణనీయులు వానరులేగుదెంచి లం 
కానగరమ్ము నల్లడల గాల్బెడు నాడు, రఘుప్రవీరుడ 

(స్రానల రాశులన్‌ గురియు నప్పుడు నీపలు కాలకింపరో 
దానవ నాథయెవ్వరును, తప్పుదు పాపఫలంబు నీకికన్‌. 516 


క సా 


పరమ దయాసుధాబ్రిరఘువంశ్యుడు రాముండు, సీవువేగము 
ధరణిజనిచ్చి యాతనిపదమ్ముల వ్రాలి నిశాచరేం[ద్ర! నీ 
నిరుపమ దైత్యరాజ్యమహనీయ సుఖమ్ములు నిదు ప్రాణమా 
వెరవున నిలు కొమ్మని కపిప్రవరుండు వచించి నంతనే. 


బారా! యీకపి మాట వింటివె ప్రహసా! నన్ను శాసించుచున్‌ 
గారుల్‌ (పీలెడి వీనిం బట్టు కొని ముక్కల్‌ ముక్కలుంగా మహా 
వారాశిం బడవేయుడంచును క్రుధావహ్ని చృటా జ్వాలికా 
క్రూరాస్యుం డయి దైత్యనాథుండణచెన్‌ కొల్వెల్ల మా ర్రోగగా. 


వచ్చిరికింకరుల్‌ ప్రవగ వర్యునింగత్తులు దూసి చంప, నా 
వచ్చుట లాపుచున్‌ దనుజ వల్రభు ముందునకేగి చెప్పగా 6 
జొచ్చె వినముండౌచు ననుజుండు వీభిషణుండో త్రిలోకసం 
పచ్చయ నాథ! దూతయయి వచ్చిన వానినింజంపుటేలయా! 


టైతిగ స్వామి యాజ్ఞ నెువేర్చగ వచ్చెడు అస్వతం[త్రుండౌ 
దూత అవధ్యు డంచు విబుధుల్‌ వచియించిరి దానవేంద్ర! యీ 
నీతి విధమ్ము నీవెలుంగ నేర్వని వాడవు గా దొకింత నా 

చేతము జెప్పి నాడ నెది చేయుటకున్‌ దగు దీవె సోదరా! 


ఆతని చేష్ట లాతం డని నట్టివియున్‌ సహియింప రానిచో, 

ఏతగినట్టి శిక్షయొ విధింపుడు చాలును, మీ పరాక్రమ 
ఖ్యాతినింజూపగా నరుగు డారఘురాముని పైకి గాని యీ 

దూతను బట్టి చంపు నొక దోషము మీరు వహించు టేలనన్‌. 521 


రావణునిక్‌"ల్వు 


అంకాదహానను 


తమ్ముని మాట లాత్మ కహితమ్ములె యయ్యును రావణుండు చి 
త్రమ్మున గొంత మెత్తబడి దైత్య భటావళి వైపుంజూచి వా 
లమ్మున6 జిచ్చు వెట్టి యవలన్‌ పురవీధుల నీద్బిద్రిప్తుడీ 

కొమ్మ మెకమ్ము నం చనగ కోతిని గట్టిగయట్టి యా భటుల్‌. 


తోకకు గుడ్డ పీలికల దొంతరలన్‌ బిగజుట్టి తైలపుం 
బాకములందు ముంచి పెను మంట రగుల్ఫుచునున్న గూడ ని 
ర్య్యాకులుడా మరుత్సుతుండు వాలమునందున లేచు సంజ్ఞల 
ద్పృీకరవహ్నులందుంగను పించె వియత్తుథమధ్య భానుండై. 


వీరలు చిచ్చు వెట్టి నను వీథుల నీడ్తురు గాక లంకయం 
దారయవచ్చు దారులరహస్యము లంచు మదిందలంచి సా 
మీరియు మిన్నకున్నదియె మేలని యెంచి నిశాటు లాకపిన్‌ 
కారులు తిట్టి కొట్టి గుదిగజ్తకుంగట్టుచు 6ద్రిప్పి రెల్లెడన్‌, 


హనుమను తోక గాల్ఫి పురమందునం ద్రిప్పుచునున్న వార్తలన్‌ 
వినిన మహీజ శోకభరవిహ్యలయ్రై తన మేలు గోరివ 

చ్చిన కపి కీ వెతల్‌ విధి రచించెనె యంచతిదీనయై మన 

మ్మున ననలుందలంచి కొని మైొక్కులు దిర్భెను ధ్యానమగ్నయై. 


ఓనిరత ప్రకాశ కిరణోదయ భాసురమూర్తి, వీతిహో 

త్రా! నెనరుంచి నాపయి రవంతగ విన్నప మాలకింపుమా; 
ఏను నిరంతరమ్ము పతియే పరమాత్మగ నెంతు నేనియున్‌, 
భానుకులుండు నాకుశల వార్త నెణీంగెడు వాడె యేనియున్‌- 


దానవ నాథు సైన్యరంత జల దగ్నుల బాధ లామరు 

తూనునిం దాకకుండ దయంజూడుము వేడుచునుంటి నంచు నా 
జానకి విన్నవించు నిముసమ్మున వహ్నియు చల్లనయ్యె తీ 

వానల కీలతాప మనిలాత్మజు నంటగంబోని రీతిగా. 527 


న తు 


ఉన్నది తొల్ల రాముదయయున్స్‌ గిరియున్‌ జలరాశియర్శిలిన్‌ 
నన్ను ననుగ్రహించి రిక నావసుధాసుత సత్కపాశిష 

మ్మున్నది; నాదుతం[డి పయి నుండిన సఖ్యతం జూచి కొంత నన్‌ 
మన్ననంజేసెనంచు పవనాత్మజుం డగ్నికి మొక్కె భక్తిమై. 


సపెంచెన్‌ దేహము తాలసామ్యముగంగన్సింపన్‌, తనూబంధముల్‌ 
తెంచెన్‌, సర్వదిగంచలావృత నభస్తీరమ్ము మార్రోగం గా 
వించెన్‌ రావము, దైత్యు పట్టుణముపై విప్పారు ఆగ్నేయశ 
స్రాంచద్రీతి నొనర్భె మారుతియు తానై స్వైర సంచారమున్‌. 


తైలవర్రిత ద్‌ర్హ వాలా(గ వహ్నకా 
జ్వాల లట్లే రేగి ప్రబలుచుండ, 
ఆగ్రహావేశ ధుర్యన్మహోన్నతరూప 
మగ్నిచ్చటాగోళ మట్టువెలుంగ, 
వాలాగ్ని నిర్ల తాభీల ధూమౌఘమ్ము 
విద్యుదన్విత మేఘ వుత్తిం దనర, 
నహ్నిదీపిత వహావాలదైర్హ్య మొక్క 
ధూమకేతువుగ దైత్యులకుందోప. 


అబి లంఘించు నాటి సాహసము కన్న 
నందరెట్టైన బలవాటనమ్ము మెఅయ, 
చటుల దుర్వార విపుల తేజస్వియగుచు 
పావనియు పైకెగసి లంకపై వెలింగె. 


వాలమునుండి రాలిన రవల్‌ రగిలించిన నిప్తుమంటలం 
గాలందొడంగె లంకయును, కన్నులు గప్పుచు నెట్టు లీ మహా 
జ్వాలలు లేచెనో తెలియంజాలని దైత్యపురి నివాసు లా 

కీలల మధ్యంజిక్కుకొని క్రేళ్ళురుకుల్‌ బడి రన్ని దిక్కులన్‌. 532 


లదకాదహానము 


న క 
ఆయతచండవేగ చటులాగ్నిగ మారుతి సంచరింపగా 
వాయువు సాయమై దెసలం|బ్రాకిన వహ్నశిఖాచయమ్ము దై 
తేయపురీ విశాలపరిథిం బడి యేగును గాని యాకడన్‌ 
డాయవు ; సీతయుండిన వనమ్ము, విఖిషణుండున్న గేహమున్‌. 


సౌలన్‌ వహ్నిరగుల్ప మారుతియు నెట్టతెంచి యెట్లేగునో 
యాలోకించిన వారె లే, రతుల దావాఖీల వాలానల 
జ్వాలాదగము లంకసర్వము మహాసంక్షుబ్దమై పోయె నే 
యాలంబమ్మును లేక ఆలనయు లే కాక్రంద నో ద్రిక్తమై. 


రోదకము: ఈదెస నాదెస నెచ్చట గన్నన్‌ 
ఏదరి కింజననీయని లంకా 
వీఢుల నగ్నులు వెల్వడి సెషన్‌. 
రోదనలందసురుల్‌ బడి రార్తిన్‌, 


ఆదశకంఠ దర్ప దళ నాకృతి మారుతి కల్పితమ్ములై 

మీదకు మీదకు న్నెగసి మిన్నులకున్‌ జెలరేగు చున్న లం 
కాదహనార్భులం గని మొగమ్ములు విచ్చియు నీవిపత్తు స్వ 
ర్వీథుల నంటునేమొ యని భీతిలిరాత్మల వేల్పుగుంపులున్‌. 


క్రిందికిం జూచి పావని యొకించుక నాలుగు మూలలందు నీ 
సుందర పట్టణమ్మునకు చూడు రగిల్సితినంచు నెమ్మదిన్‌ 
(గ్రందులు పోయిపోయి తటకాపడె నాయనలమ్ము మధ్య యే 
కుందుల నందెనో పుడమికూతురు సీతయటన్న వేదనన్‌. 


నేనై చేసిన యీ యకార్యమునకున్‌ బృథ్వీజయున్‌ నష్టమే 
రమైనన్‌ వేగమె రామలక్ష్మణు లసుత్యాగమ్ము గావింతు, రా 
"సైనన్‌ వానరనాథుడుం గపులు నిల్వంబోవ, రీవార్తకున్‌ 
(ప్రాణాలన్‌ భరతాదులున్‌ విడువ ధర్మధ్వంస మే యౌనిల్‌. 538 


| | రూాశుమ॥[తబంధయు | 


అని, యేహానియు సీతకున్‌ గలుగ రాదంచున్‌ హనూమంతు డ 
య్యనిలున్‌ వహ్నిని రాఘవున్‌ వినతుండై ప్రార్టించు చున్నంతలో 
నినవచ్చెన్‌ వినువీథి నొక్కపలు కాప్పుథ్వీజ సేమం బటం 

చును క్షర్ణద్వయికిన్‌ సుధామధువచసూూర్తి ప్రకాశమ్ముగన్‌. 


వారిధి తీరనీరముల వాయుజుడుం దన వాల వహ్ని జ 
ల్లారిచి యేగి సీతచరణాబ్దములన్‌ బ్రణమిళ్లి తల్లి! దే 
వారులు నాదు వాలమున కగ్నిరగిల్సిరి, నిక్సపావుతా 
సారసువృష్టి నే బతుకం జాలితి లంకయు ద్వమైనదిన్‌. 


స్వామికి వేగ నిన్లనిన వార్తను జెప్పవలెన్‌, భవత్సదా 

బ్దామల సీమలన్‌ మనెడు వాడను పంపు మటన్న పావనిన్‌ 
భూమిజ జూచి యోస్తవగ పుంగవ! తాళుము నేటికీ యెడన్‌ 
నామది కింత యూటిట గనంబడు నీకు లభించు శ్రాంతియున్‌. 


నీకును దక్క నన్యులకు నీరధి దాటగ శక్వమౌనె, నీ 
వీకడలిన్‌ తరించి వచియించితి వారఘురాముసేమ మో 
యీ కపి వర్య! నాయెడద నింకను శంక నశింపం బోదు సు 
(శ్ర్రీకుండు రాముంిచ్చటికి చేరవలెన్‌ గడు వేగు లోపలన్‌. 


అని యాజానకి యన్న భావయుత వాక్యమ్మున్‌ సమాలోచనన్‌ 

విని, హన్మంతుడు తల్లి! నానుడుపులన్‌విశ్వాసముంచంగదే 
దనుజున్‌ దున్మును, నిన్ను దోడ్కొని యయోధ్యన్‌ జేరు రాముండు, మి 
మ్మును వీక్షింతుము మేము కోసలనుహిభూజానిగా రాజ్జిగా. 


వానర నాథుండున్‌ బ్లవగ వాహిని తో నరు దెంచు, రాముడున్‌ 
వానరు లెల్ల దాటుదురు వారిని భీకర సంగరమ్మునన్‌ 
దానపుండీల్లు రాము నిశితా,స్త్రమునం దిది నీవె చూతు వో 

జానకి ! తథ్యమీ పనులు సాగును మాసము దాట కుండగన్‌. 544 


—— నం 





విని తత్‌ ప్రస్సుట వాక్య వైఖరులు ప్పధ్వీజాత యొక్కింత వి 

చ్చిన యాస్యాంబుజ మెత్తి (ప్రమమయ దృష్టిన్‌ జూచినంతన్‌ మరు 
త్తనయుం డరజలి వెట్టి సీతకభివాద మ్మిచ్చి _శ్రీరామద 

ర్భన కౌతూహలి యై సయోనిధి తటీ శైలమ్ము చేరెన్‌ వడిన్‌. 
ఆరోహించుచు నాధరాధరము నొక్కంగన్‌ హనూమంతు డా 
పారావారము పైకి దూకె చరణ ద్వంద్వమ్ము దట్టించి త 

ద్ఫూరి ప్రాభవ పాధఘట్టున హతిన్‌ భూమీధరం బద్రువన్‌ 
వేరుల్‌ దన్కను [దైళ్ళి వుక్షతతు లుర్విన్‌ వ్రాలె నొక్కుమ్మడిన్‌. 


భుజంగ ప్రయాతం: 


వియద్వీధి నున్నట్టి వేల్పుల్‌ కడున్‌ వి 

స్మయంబంది చూడన్‌ ప్రచండాహి వేగో 

దయస్సార థైర్యాతి దర్భాధి కుండై 

రయం బొప్పుగా వానర శ్రేష్టుండేగెన్‌. 
భ[ద్రకము: 


వాతవీచి భయంబునన్‌ 
సీత యిచ్చిన రత్నమున్‌ 
బ్రాతిగా కడు భద్రమౌ 
రీతి దాచెను హన్మయున్‌. 


హనుమచ్చండ రయప్రకంపితము నై యంభోధర శ్రేణి తు 
త్తినియల్‌ గా నలు ప్రక్కలన్‌ జెదరె పాథోరాశి భంగమ్ములు 

ర్విని (మ్రింగంజనునట్టు లేచె, సవనోర్మీ వ్యాప్తమై భీషణ 

ధ్వని యొక్కండది దిక్కులంజనె భయోత్సాతమ్ముం గల్లించుచున్‌. 
ఆవలి తీరమందు కపు లాతురతన్‌ గను లెత్తి ఎప్పుడా 

పావని వచ్చి, చల్లనగు వార్తను దెచ్చునటంచు దిక్కులం 

ద్రోవలు జూచు చుండ, నొక దూరమునన్‌ గనవచ్చె దక్షిణా 
శావలయమ్ము జీల్భి వరుసంబడివచ్చు ద్యుతి ప్రతానమున్‌. 550 


వాశునుక్రబండము 


వెను వెంటన్‌ బవనోర్మి కాంతరితమై విన్సింపగా భూరిని 
స్వన మొక్కం డది యాంజనేయుడును గావచ్చన్న యాసన్‌ కపుల్‌ 
చని రొక్కొక్కరె యామహింద్రగిరికిన్‌ సామీర్టా నింగిపై 
గను చూపందిన మెరం జూచుచును జాగర్య ప్రతీక్షాత్ములై. 


వచ్చెను వెన్కకుం దిరిగి వాయుతనూజుండు దైత్యులంకనుం 
జొచ్చిన నాటి భూరిరయ శోభల మించి వెలుంగు సంతసం 

బచ్చ్భుపడంగ, 'రాఘవున కావసుభాత్మజ వార్తం దెల్పుగా; 

వచ్చి మహేంద్ర శైలమున వాల కపుల్‌ గని చుట్టు ముట్టుగన్‌. 


““చూచితి సీత” నం చనిలసూనుండు పల్కెనొలేదొ గంతులన్‌ 
వైచుచు నేక కంఠమునబల్కిరి “జే? యనుచున్‌, కరమ్ములన్‌ 
చి కవుంగిలించిరి, బుజమ్ముల మోయుచు ద్రిప్తి స్వాగత 

(శ్రీ చిగురొత్త సన్నుతులంజేసిరి హన్నకు వేడ్క మీఆుగన్‌. 


అమృతాసారము లక్షరాక్షరము ల ట్లాలించి రా వానర 
(ప్రముఖుల మారుతి వార్షి దాటి దితిజావాసమ్ము నంజూచ్చి శో 
కము రూపమ్మగు ధాత్రిజాతకు రఘు క్యానాథు వార్తన్‌ సమ 
స్తము విన్సించుచు లంకం గాల్ఫిన కథన్‌ సర్వమ్ము వాక్రువ్వగా. 


దనుజుల మధ్య జానకి వెతల్‌, పవనాత్మజుంజంప వాలమం 
దనలము (బెట్టి యీడ్సిన దురాగతమున్‌ విని యొక్క పెట్టుగా 
ననచరు లాగ హోగగ్ర బలవత్‌ పటు ధీరత నార్చి లేచి రా 
దనుజులంబట్టి తక్షణమె ధ్వంసమొనర్ఫు తలంపు పెంపునన్‌. 


హనుమంతుంగని జాంబవంతు డనురాగానంద మేపార నా 
యన! నీకీర్తి జగమ్మునన్‌ నిలుచు చం ద్రార్భ్శమ్ముగా నంచు మూ 
ర్కొన శీర్ణమ్మును, అంగదుండలరి మాకున్‌ నేడు నీవోమరు 
త్తన యా! జీవనదాత వంచును పొగడ్తల్‌ సేసె హర్షంబునన్‌. 556 


టా అకదవనవన హోం 


దాశరథిదయ, సీత వాత్సల్యగరిము, 

మీదు దీవనల్‌ నాకును ప్రోదిగాగ 
చేయంగల్లిన యంత నేచేసి నాడ 

ననుచు నమ్రుండై వారి కాహనుమ మొక్కె.. 


ఆలస్యంబిక గూడ దంచు కపులాహన్మంతు వెంటన్‌ మహా 
హేలాకేళి వినోదమోదమద వైజృంభ ప్రదీపాత్ములై 

వాలమ్మున్‌ పయికెత్తి (త్రిప్పుచు కడున్‌ వైళంబ కిష్కింధలో 
వ్రాలన్‌ పర్వులు దీసి రుత్కట రయ ప్రారంభ సంరంభులై. 


పంతం బాడుచు దూర మెంచుచు కపి వ్రాతంబు కిష్కింధన 
క్రంతం గాంచుచు పట్ట రాని ముదమే పారంగ సుగీవుండా 
పొంతం బెంచిన రమ్యమౌ మధు వనంబుం జేరుచున్‌ దద్వనో 
పాంతం బెల్లను క్రిందుమీదులుగ సేయన్‌ సాగి రౌత్సుక్యులై. 


పొదలపెకల్ళి, తీవలపువుల్‌ విరజిమ్మి, ఫలో ర్విజమ్ములన్‌ 
మొదలులు పట్టి కూల్చి, ఫలముల్‌ దినిత్రేనిచి, తేనెపట్టులన్‌ 
విదిలిచి తప్పు త్రావి, వన వీధుల వెంబడి గెంతుచున్‌ యదా 
యదలు గం జేసి రావనము నంతయు వానరు లొక్క పెట్టునన్‌. 


మధువులు ద్రావి త్రావి, కడు మత్తులు నై విహరించుచున్‌ వనం 
బదవదం జేయు వానరుల నారసి యావనపాలుండల్కతో 
దధిముఖుండన్న వా డెదిరి దర్భమునన్‌ బెదరింప వానిపై 
నదలుచు కేరుచున్‌ తరిమి రావలకున్‌ కపులెల రేకమై. 


దధిముఖుండేగి చెప్పు కపితండ మొనర్భిన దుండగమ్ము లా 

యధిపుండు వానరేంద్రుండది యంతయు సీతనుంజూచి వచ్చి స 
మ్ముదమున వానరుల్‌ సలువు పోడిమి గా గ్రహియించి వెంటనే 
దధిముఖు తోడు కొంచుం జనె దాశరథుల్‌ వసియించు చోటికిన్‌. 562 


ల వానుమత్తవాదము 


హనుమంతుండు సితవార్త రామునకు నివేదించుట 


సీతనుంజూచి వానరులు చేరువకుం జనుదెంచి నట్టి వౌ 

చేతలు దోచు చుండె నదె (శ్రీరాఘురామ! వనమ్మునన్‌ గపి 
వ్రాతముసేయు నల్రరులు రాయిడులం గనుచుండ; ధారణీ 
జాతను గూర్చి నీమది విచారము మానుమటన్న యంతలో. 


వచ్చిన వానరేశ్వరుని పల్కులకున్‌ మొగముల్‌ ముదమ్మునన్‌ 
విచ్చిన రామలక్ష్మణులు వేచెడి ప్రస్రవణాద్రి మీదకున్‌ 

వచ్చి రయమ్ము నన్‌ దిగిరి భాసుర హర్షవికాస సమ్మదం 
బచ్చులు వోయు రూపముల నాకపు లంగద హన్మదాదులున్‌. 


“సీత్రను చూచితిన్‌ నియత జీవన,”” నాదితి జేశు వీట నా 
మాత నటంచు వ్రాలె హనుమంతుండు రాముని పాద సుందరా 
బ్దాతములందు, హర్షజనితామల బాష్పుజలార్ర లోచన 

ప్రేతిగ స్వామి దర్శన ప్రహృష్ట సుఖానుభవ ప్రభావుండై. 


వనచరులున్‌ రఘూత్తముని పాదములన్‌ బ్రణమిల్లి వారలా 
వననిధింజేరు టా పిదప పావని వారిధి దాటి దానవే 

శునిపుర మంతయున్‌ వెదకి చూచి యశోకవనమ్మునందు సీ 
తనుగని వచ్చి చెప్పిన కథన్‌ వివరించిరి నము వాక్కులన్‌. 


సీతయు లంకలో జీవించి యున్న 
ప్రతింగెల్పెడ వార్త విని రామ మూర్తి 
ఆమె యెట్టున్నది, న్‌ చెప్పినది 

లొ 
ఆమాట వినిపింపు డనినంత హనుమ. 


స్వామీ! నీ కరుణాశిషమ్మున మహావారాశిలంఘించు చో 
నామార్గమ్మున నాగమాతయును మైనాకా ద్రియున్‌ జూపి రెం 
తోమర్యాదను, చెట్టు రక్కసిపడంతుల్‌ సింహికాలంథిణుల్‌ 

తామై నన్నెదిరించి చచ్చి రొక ఘాతన్‌ నెత్తురుల్‌ (గ్రక్కుచున్‌. 568 


హనుమంతుడు సీతవార్త నివేదించుట 





మణిమయ సౌధశోభితము మంజుల కాంచన దీప దీస్తమౌ 
దనుజపురమ్ము జొచ్చి వసుధాసుతై నలుమూలలన్‌ దశా 
స్యుని నిలయమ్ము సైతమును జూచియు సీతను గానలేక లం 


కను నలుప్రక్కలన్‌ మరలంగానగ నేగిన దెల్ల వ్యర్హమై. 


తుట్ట తుదకేను దైత్య నాథుని విహార 
భాసు రోద్యానక మశోక వనము నందు 
కావలిగ నున్న రాక్షసాంగనల మధ్య 
దీనమూర్తి సీతను జూచినాను రామ! 


మబ్బు [గ్రమ్మిన చంద్ర బింబమ్ము పగిది 
బెబ్బులులకు చిక్కిన లేడిపిల్ల వోలె, 
రుణాతప తప్ప పద్మమ్ము పగిది, 
నుజ కొంతల కుటిల తర్హనల మధ్య 


౮ 


గ 


కై! 


మాటి మాటికి రామ రామా! యటంచు 
పతివియోగ విచార సంవ్యధిత చిత్త, 
అశ్రుధారామలిన వదనాంబుజాత, 

దీన మూర్తి సీతను జూచి నాను రామ! 


పహానుమ వచించుచుండ నిటు లా రఘురాముడు లక్షుణుండుక 
న్మనలను జారు నీటి చినుకుల్‌ తడియొత్తిరి సారె సారె కా 
జనకజ దుస్ట్రతిం దలంచి; సాంతము నందు విచార బాధ నా 
హనుమ యణంచుచున్‌ నుడివెనావలి సంగతి నిట్టు నమ్రుడై. 


సామర్థ్య మ్మెనయంగ మూడు జగముల్‌ శాసించు మా దానవ 
స్వామే నీకరమున్‌ (గ్రహింపందగడా, సర్వావనీరాజ్య హే 
లామర్యాదలు కాలదన్ను టది యేలా పిచ్చి దానా! యటం 
చేమేమో దను జాంగనల్‌ పలికి రాప్పుథ్వీజనుం జూచుచున్‌. 574 


త్‌ నయా 


ప్రబల దానవ రాజ్యవైభన విలాస 
రత్నకోటీర భూషణ రమ్య వస్త్ర 
గంధ మాల్య నిభాను రాకారుండగుచు 
రావణుడు వచి వివిధ దుర్వ్పాషలాడె.. 


అవనిజయున్‌ దశాస్యు మొగ మారయ కావలి వైసె జూచి శో 
కవివశ యౌచు గడ్డి పరకన్‌ దనకడ్డుగంబెట్టి యోయిదా 
నవపతి! నీదురాగత మణంపగ రాముడు వచ్చు తన్మహా 
(స్త్ర్రవిలయ వహ్నికీలలను చత్తువు నీవిక తథ్యమం చనన్‌. 


సకల ప్రాజ్యసుఖోప భోగ విలసత్‌ సంపన్నిధుల్‌ నీదు కా 
ళృకడం బెట్రైద రామువీడి నను హేలన్‌ జేరుమీవేగ జా 

నకి! నీకున్‌గడు వొక్కమాసమె యగున్‌ నన్‌ జేరుటో లేకని 
న్నిక గత్తిన్‌ దెగగోయుటో యనుచు పంక్తి (గీవుడేగన్‌ బ్రభూ! 


రావణండేగె దుర్రయ దురాలసనంబులనాడి యాడి, యా 
కావలి వారికిన్‌ నిదుర గ్రమ్మిన దాస్యములందు; వేగ నే 
నావసు ధాత్మజాత వినునట్టుల చెట్టుననుండి యే, సుహృ 
ద్చావ మెసంగు బాసలను పల్కదొడంగితి నల్ల నల్లనన్‌. 


దేవేంద్రుండె సుహృద్వరుండయిన కీర్తిన్‌ లోకసమ్మాన్యమౌ 
మీవంశోన్నతియున్‌, దశాననుడు బల్మిన్‌ సీతంగొంపోవ మీ 
రావన్యాధ్వము లందునన్‌ బ్రవగ రాజ్యమ్మున్‌ సమీపింప సు 

(గేవుండున్‌ సఖుడైన సంగతులు వర్షింపంగ నా తల్రియున్‌- 


తరువున నున్న నన్నుగని దానవుండే యితడొక్క డెవ్వడో 

మరల ననున్‌ కనుళల్క్మొణగు మాయలమారి యటంచునెంచి ని 
వ్వెణంబడి దుఃఖ మొందు పుథివిజను గాంచుచు చెట్టు (క్రిందకే 
నరిగి తదం(ఘి పద్మముల కంజలి వెట్టి శిరమ్ము వాల్చుచున్‌. 580 





హనుమంతుడు సీత్రవార్త ఎవెదించులు 


104 


ఆమెకు నమ్మకమ్మొదవ నంతయుంజెప్పితి మిమ్ము గూర్చి మీ 
రీమెయి నామో పరితపించుచు నుండుట; లబ్ది దాటుచున్‌ 

దీమస మొప్ప మీర లరు దెంతురు రావణుంబట్ర్రి త్రుంతురం 
దా మెకు గుర్తు మీరిడిన యంగుళిము ద్ర నొసంగితిన్‌ ప్రభూ! 


మాతకు దెల్సి తేను హనుమంతుడ, వాయుసుతుండ నిట్లు మీ 
దూతగ వచ్చి నాడనని తోయధి దాటుచు నొక్కగంతు నం, 
దాతత శక్తి సాహససమర్రత నెంతటి కార్యమైన నుం 

జేతును కామ రూపి నని చిత్తమునన్‌ నను నమ్మ వెడితిన్‌. 


కరకమలమ్ములన్‌ గొనుచు కన్నుల కద్దుచు నుంగరమ్ముదా 
నురమున దాల్సి యశ్రురురు లుర్విజరాల్బుచు మీకు గుర్తుగా 
శిరమున నున్న భూషణము శీ'ఘ్రమె దీసి యొసంగె, రాఘవే 
శ్వర! గయి కొమ్ము దీని నని వాయుజు6 డిచ్చె వినమ్ర శీర్జుడై. 


అమరేంద్రుం డిడి నట్టిదిన్‌, దివిజ పూజ్యమ్మిద్దియున్‌, మావివా 
హమువేళన్‌ దనతండ్రి కాన్మ యగు సమ్యగ్ఫూష ధాత్రీజ శీ 
రమునందున్‌ వెలుగొందు నన్న తలంపుల్‌ జన్మింపనద్దానిన 
క్షము నందద్దుచు రాముడేడ్వ (ని యాశ్వాసించె సౌమిత్రియున్‌. 


ఈ నవరత్న భూష నిడి, పృధ్ధిజయున్‌ నుడివెన్‌ ప్రభూ! అభి 
జ్ఞానము గాగ కాకియు కుచమ్మును జీల్ప తృణమ్మె యమ్ముగా 
వానిని శిక్ష సీయుటయుు, ఫొలమునన్‌ దిలకమ్ము వోవగా 
దానిని దిద్ది నావట ముదమ్మలరంగ శిలారజమ్మునన్‌. 


ఈసున నన్నదల్సి బెదరించెడు రక్కసి గుంపు మధ్యనే 
మాసము కంటె నిల్వను సుమా యని చెప్పెను జవితమ్మునం 


దాసయు గానరాని బహుళార్తినింగుందుచు, నిన్ని భక్తవి 
శ్వాసములన్‌ దలంచుచు పవల్‌ నిశలన్‌ ధరణీజయున్‌ ప్రభూ! 586 


న న. Pe 


కనుగవ న[శువుల్‌ దొనక క్మాసుత పంపిన దయ్య నన్ను మీ 
కును నినిపింపనామె పలుకుల్‌, మణీ నేనును వచ్చు దారిలో 
నను నెదిరించు దానవగణమ్ములందున్మతి నింద్ర బిత్తు రా 
వణు తనయుండు నన్ను గొని బందిగ కొల్వునకీడ్బ నుద్దతిన్‌. 


అనుజుడు నౌ విభీషణుడు నడ్డుగ వచ్చెను గాని రావణుం 
డును నను జంపువాడె, దహనోత్కటవహ్ని రగిల్ఫి తోకకున్‌ 
నను విడువంగ కోపమున నాదనుజేశుని లంక సర్వమా 
యనలుని పాలొనర్సితి నయా! నిలుపోపగ లేక నెమ్మదిన్‌. 


నీకరుణానిలాస మది నిప్పులు జానకి యున్న చోటికిన్‌ 
బ్రాకగలేదు; తోకపయి వహ్న లెగంబడి మండు చున్ననున్‌ 
నాకును మేనిపై నాకకణమ్మును వేడియులేదు, నేడు మి 
మ్మీకడంజూచు భాగ్యము లభించిన ధన్యుడ నో ప్రభూ ! అనన్‌. 


ఓనిరవద్య ధైర్య మహిమోన్నత! ఓ కపిలోక ధూర్హటీ! 

దొనవ భూమింజూచ్చి, వసుధాసుతంజొచిన వార్త దెచ్చి, నా 
ప్రాణము నిల్చంగల్లిన మహత్ముండ వంచును రాము డామరు 
త్ఫూనుని కౌగిలించెను మధుస్మిత దిపిత సుందరాస్యుండై. 


జానకి వార్తయుందెలిసె సైన్యము సిద్దము సేయు తొందరన్‌ 
వానర నాథుడుండె, తనవద్దను సర్వసమర్జుడౌ మరు 

త్ఫూనుడు గూడ నుండు శుభ నూచనలం దొక నూతనోత్స్తు కా 
నూన మనః ప్రశాంతి మది నూల్కెనె రామున కాత్మయందునన్‌. 


దానవ నాథునిం దునిమి ధారుణిజన్‌ గొనిరాగ రామ భూ 
జానియు తొందరన్‌ బడుచు స్వాంతమునన్‌ దన జైత్రయా శ్రకై 
వానర రాజు కా పగిది వార్తల నంపె, మహోద్య తోత్సుక 
స్వానములన్‌ బొనర్భి కపివర్యులు హర్షమునన్‌ జెలంగగన్‌. 592 





తక్కిన మూడు దిక్కులకు ధారుణిజం గన నేగి యామెనే 
ప్రక్కను గానకన్‌ తిరిగి వచ్చిన వానరులున్‌ మరుత్సుతుం 
డక్కడం జెప్పుచున్న కథ నంతయు, 6బ్రితిగ వించు చిత్తమం 
దక్కజ మంది హర్ష వివశాత్ములు నై వినుతించి రాతనిన్‌. 


జనకజంజూచి వచ్చితిని, సర్వము దైత్యుని లంకలోపలన్‌ 
వినినది కన్నదెల్ల వినిపించితి నోప్రభు! మీదు రాకకై 

జననియు వేచియున్నది నిశాటుల మధ్య నటంచు రామల 
క్ష్మణులకు భక్తి పూర్వక నమస్కృతులన్‌ బచరించె హన్మయున్‌. 


ఆశ్వాసాంతము 


దైతేయుని లంకకు మీ 

దూతగం జని యతి వివేక ధూర్వహముతియై 
వాతాత్మజుC డుర్గిజం గని 

యేతెంచి వచించిన కథ యిది రఘురామా! 


దనుజులమధ్య దీనయగు ధాత్రిజ కూఅట గొల్సి వచ్చుచో 
దనను వధింప 'పైంబడిన దైత్యుల నుక్కడగించి లంకయం 
దనలము బెట్టి కాల్చిన మహామతి మారుతి వీర గాథలన్‌ 
వినిచితి నిట్టు రామ! రస విస్త్రుత సుందర పద్యవిద్యలన్‌. 


పరమ విహిత వీక్షా! భక్త రక్షైక దిశా 

సరస మృదుల భాషా! చక్షు రానంద వేసా! 
సురభయ పరి హోరా! సూరి చేతో విహారా! 
శరవిదళితవైరీ! సర్వలోకోపకారీ! 


ఇది (శ్రీ) హనుమత్రబంధము ద్వితీయ భాగమున 
అశోకవన నిధ్వంసము, ఆంజనేయుని బలవిజృంభణ, అక్షయకుమారవధ, 
రావణుని కొలు, లంకాదహనము, హనుమంతుడు రామునకు సీత వార్త 
దెలుపుట కథలుగల చతుర్దాశ్వాసము. 597 


| | హనుమత్త్రబంధయు | 


107 


శ్రీహనుమత్త బంధము 
ద్వితీయ భాగము : పంచమాశ్వాసము 
రావణవధ- (శ్రీరామపట్టాభిషేకము 
(శ్రీకాకుత్సాన్వయ నీ 
రాకర కార్తీకరమ్య రాకా సోమా! 
ప్రాకట కొసల రాజ్య 
(శ్రీకర పట్టాభి రామ! సీతారామా! 


వానర సేన వెంట నడువన్‌ వనరాశిని దాటి లంకలో 
దానవనాథు దున్మి , వసుధాసుత తోంజను దెంచి గౌరవ 
(శ్రీనెగడన్‌, అయోధ్యనగరీ ప్రజ గొల్వగ, కోస లావనీ 
మానితపట్టుభాగ్యమహిమన్‌ గొను నీకథ యిద్ది రాఘవా! 


దేవా అవధరింపుము. 
విభీషణుని శరణాగతి 


ధారుణి జాత వార్తకు ముదమ్మును బొందియు రాము నాత్మలో 
నూట గాన రాదు; పవనోద్చవుండుద్రతి దాటెగాక యా 
వారిధి దాటు టెట్టు కపివాహినిం దోడ్కొని, యెట్టి చెట్టచే 
కూరక ముందె యాపుడమికూతునుగనాను చెట్టు లంచునాన్‌. 


సు(గీవుం డరుదెంచి సర్వజగతీ శూరుండ వీ చింతనా 

వ్యగ్రత్వం బది యేల రామ! సమర వ్యాపార ధారేయ సా 

మగగ్రీ సర్వ సమర్జులుత్కట బలోన్మత్తుల్‌ రివుధ్వంపకో 

దగ్రుల్‌ వానరులుండ వారి యొకలెక్కా యంచు వాక్రువ్వగా. 
హనుమంతుండును వచ్చి మైొక్కులిడి, దైత్యాధీశు లంకాపుర 
మ్మున ప్రాకారరహస్యమార్ల్గ వివరమ్ముల్‌, దుర్గమ ద్వార బం 
ధనిరోధమ్ము, లనేక కుడ్యచయ సంధా నాధ్వముల్‌ దాను జూ 
చినవెల్లన్‌ రఘు వీరులున్‌ విన వచించెన్‌ స్పష్ట వాక్యమ్ములన్‌. 602 


వఫేషణుసేళరణాగత్‌ [డాం 


శుభసంసూచనగా నభస్స లము నన్‌ సూర్యుం డు దాత్తుండు నౌ 
నభిజిద్దిప్తముహుర్హ కాలమున మత్నాడే కపి శ్రేణులున్‌ 

రభ సోద్వేగము తోడ వెంట నడువన్‌ రాముండు దర్శ్ఫోల్లస 
ద్విభవుండై చనె దక్షిణాంబుధి తటీ వీథిన్‌ మేం [ద్రా ద్రికిన్‌. 


భీమాటోప విజృంభమాణ కద నాభీలాకృతుల్‌ వానర 
స్తోమంబుల్‌, పదఘట్టి తావని రజస్తుంగా (భసంగ్రేణి భూ 
ద్యోమార్గంబులం (గ్రమ్ము నట్టు చని రత్యు గ్రార్బటుల్‌ మోగ (శ్రీ 
రామక్షాపతి కార్య నిర్వహణ ధారంధర్య పారీణులై. 


చారుల్‌ శీ(ఘమ వచ్చి దైత్యపతికిన్‌ సాష్టాంగముల్‌ వ్రాలుచున్‌ 
తీరమ్మందున వార్డి కావల సమీద్దీరుల్‌ కపుల్‌ లక్షలై 

చేరన్‌ జూచితి మోప్రభూ యని వడిన్‌ జెప్పుంగనె రావణుం 
డారాటం పడె గుండెలోంజొనిపినట్టె వాడి శూలమ్ములన్‌. 


వానరుండొక్క డేచి నలుప్రక్కలం జిచ్చులు బెట్టె లంకకున్‌, 
వానర సేనతో నిటకు వచ్చి రఘూత్తము డేమి సేయునో 
దొనయి పోల్చ జాలని వితాకున మందత్రులంబిల్సి కొల్వునన్‌, 
దానవ నాథుండీ బెడద దాటు ను పాయముంజూడు డీ యనన్‌. 


దీమస మేపు మీటు రణదీరనిశాచర వీరు లార్భటిన్‌ 

రాముండొ! గీముడో! అసలు రాగలడా జలరాశి దాటి, తా 
నేమటుమాయనైన పాగ రెక్కిన కోతులంగూడి వచ్చినన్‌ 
. మీమును ముందు (మ్రింగెదము మేకొని వారినటంచు నార్భుచున్‌. 


విభీషణుని శరణాగతి 


పిడుగులటుల్‌ పదాహతుల ప్పథ్వినింద్రొక్కుచు, పండ్లు గీటుచున్‌ 
సిడికిలులన్‌ బిగించుచును బెబ్బులు లట్టుల బొబ్బలార్చుచున్‌ 
పెడసర మాటలన్‌ దితిజ వీరులు కారులు పల్కుచుండగా 

కడువడి వారికిన్‌ నడుమ కైజత మోడ్చి విభీషణుం డనున్‌. 608 


న వానుముత్తై బంధము 


19) or 


వినుమో దానవ నాథ! నీకెడద సంప్రీతిన్‌ ఘటింపంగ నే 

ర్సిన వీ మాటలు గొని విల యార్శిష్మంతుం డా రాముండ 
న్నను లోకైక మహాధనుష్కు (డతనిన్‌ గాదంచు గా(్రువ్వు టె 
వ్వనికైనన్‌ గొనితెచ్చుటే సకల విధ్వంసంబు చేంజేతులన్‌. 


అనుగుం దమ్ముండ నీదు సేమ మెద యందాసించి వాక్రుచ్చు నా 
ఏనతుల్‌ విన్మొక యింత రామునకికన్‌ ప్పుథ్వీజ నర్పించి యా 
తని కారుణ్య ఫలమ్మునన్‌ మనుము నిత్య( శ్రీలు దీపింపనాన్‌ 
విని దైత్వేశుడు తాడితోరగఫణా విర్పూత ఫూత్కారుండై. 


ఛ! పాపాత్ముడ! నీవిటుల్‌ పలుకగా సిగ్గెన లేదా త్రిలో 

కీ ప్రూజ్యుండను రామచంద్రు నెదుటన్‌ గేల్కోడ్చి నిల్చుందునా 
పోపొమ్మంచు విభీషణుం దరిమె కొల్వున్‌ జేర వద్దంచునున్‌; 
పాపస్వాంతులు స్వార్దులై యరయరున్‌ బాంధవ్యముల్‌ సైతమున్‌. 


పరిభూతుండయి యావిభీషణండు సద్బావుల్‌ సఖుల్‌ వెంట రా 
శరణంచున్‌ పలు తెంచి రాము చరణా బ్బాతమ్ములన్‌ వ్రాలగా 
కరుణాసింధువు రాముండాదరణ వీఇావుష్టితో వానికిన్‌ 
శరణీయన్‌ వినిపించె నాతండును తాంజన్టెంచు వృతాంతమున్‌. 


కావలె నంచు రాముడడుగన్‌ వచియించె విభీషణుండు నా 
రావణులంకలోని వివరమ్ములు సైన్యబలాబలమ్ములున్‌ 
ద్రోవలు సందు గొందులును దుర్గ నిగూఢ మహాయుధస్టలుల్‌ 
రావణమేఘనాదుల దురాసదమాయలు యుద్ద చేళలన్‌. 


మలిన జలమ్ములన్‌ మధుర మంజుల పద్మము పుట్టి కాంతిమత్‌ 
సలలిత రూప సంపదల సౌరభముల్‌ విరజిమ్ము నట్టుగా, 

తులునల మధ్య సాధు చరితుండు విభీషణుడున్‌ జనించి ని 

ర్మల చరితార్జుడై మనియె రానునృపాలుని యాశ్రయమ్మునన్‌. 614 


విభీషణుని శరణాగతి 


క్‌ 


వారధి నిర్మాణము 


(న్రీరాముండు పయోధి తీరము కడన్‌ జేరంగ, ఘోరమ్ముగా 
తీరమ్మున్‌ దన వీచికాగ్రములతో దీండ్రించి కోరాడు నా 
పారానారము గాంచి యీ జలధి సర్వం బెట్టు లంఘించెనో 
ధీరుం డా పననాత్మజుం డనుచు బొందెన్‌ సంభ మాశ్చర్యముల్‌. 


తనమార్గంబున కడ్డుగానగు సముద్య ద్లర్వ రేఖా తరం 
గనికాయోర్హిత నిస్వనోచ్చలిత దిక్సుక్రావధిన్‌ వార్చిధిన్‌ 

గని శ్రీరాముడు వేడ సౌమ్యముగ మార్గం బీయగా, సాగరుం 
డను కూలింపండు మానడున్‌ బటు తరంగారాన దరోద్రతుల్‌. 


వంచింపం బని లేదు వార్రికనుచున్‌ భావించి రాముండు (భ్రూ 
గించెన్‌ నారిని తత్రుచండ ధను రాకీర్టో[గ్ర టుంకారముల్‌ 
పంచారించుచు దిక్తటమ్ము లదరన్‌; వారాశి మర్యాకృతిన్‌. 
వంచెన్‌ శీర్ణము రాముముందు నిటులన్‌ వా(క్రుచుచున్‌ నమ్రతన్‌. 


నీమార్గంబున కడ్డురా దగనయా! నిన్గాంచి యుస్ఫాంగి నా 
నామోదంబున ; నేనెఖుంగుదును రామా! నీప్రయత్నమ్ములన్‌; 
నామీదన్‌ రచియించి వారధిని సైన్యంబెల్ల పోవచ్చు వే 

తే మార్గంబిక లేదటంచు నుడివెన్‌ (శ్హీరాముతో. బ్రీతిమై- 


జలతత్త ఏమ్ము నెటింగి నట్టినలుం గీశాధ్యక్షు డర్రింపగా, 
నలవోకన్‌ నలు దిక్కులన్‌ తిరిగి యృర్తంబైన పాషాణపం 
క్తుల నావానర సేన లేగి కడకన్‌ దోడ్తెచుచుండంగ నా 
జలధిన్‌ సేతువు గట్టె నా నలుడు పెల్చన్‌ పంచరా త్రంబులన్‌. 
నృత్యన్మంజుల హస్త తాళములతో, నిర్ణి ద్ర గీతాళితో, 
ప్రత్యాలీఢపదమ్ముతో విజయ భద్రస్టైర్య ధైర్యంబుతో, 
ప్రత్యక్షప్రమదమ్ము తో వన చరవ్రాతమ్ము లాలంకకున్‌. 
ప్రత్యాసారము లొప్ప వారిధిపయిన్‌ బర్వెత్తి రుద్రిక్తులై. 620 


| [| హనుమత్రబంధము | 


1|| TS 


అదియున్‌ వారధి కాదు వార్డిసయి, దైత్యాధీశు దుర్మంత్ర దు 
ర్మద దుర్నీతికి మృత్యువేదిక; మహోద్యద్దర్మ సంస్థాపనా 
స్పద సంధానము; సర్వలోక హిత శశ్వద్రామ రాజ్యోదయ 
ప్రదభాగ్యమ్మది యంచు దేవగణముల్‌ భాషించి ర భ్రప్టలిన్‌. 


వానరాసుర యుద్దము 


వానిశిరమ్ము. దన్ని పడవైచె; పదంపడ యంగదుండు నా 
దొనవుంగాంచి వాని దురితన్ము వ చించి బలమ్మెలర్స లం 
కానగరీమహాసదము గ్రక్కున ంగూలిచి కాలి తాకుతో, 
వానర సేన ధైర్యబల పాటవముల్‌ జవి జూపె నచ్చటన్‌. 


అరయక ముందు వెన్క, లనికై నడపెన్‌ దితిజుండు సైన్యముల్‌; 
ధరణికి శ్రేయమ్హె యెసంగు ధర్మవిధానము లొక్కవైపునన్‌, 
ధరణికి కంటకమ్మయిన దైత్యవిధమ్మొక వైపునన్‌ జగం 
బరయగ రామరావణమహారణ మైనది లంకలోపలన్‌. 


పటుదుర్వా రబల ప్రదర్శనధురా ప్రారంభసంరంభ తుది 
దటుల న్యోన్య జిగీష మీఅ సమరాహంకార సంభారము 
జ్ఞట లూగాడు పగన్‌ పెనంగుచును పోరం జూచ్చి రిర్వాగులు 
తృట రోషప్రకటోద్య తాహవ కళా దర్భంబు లే పారగన్‌. 
కులిశ తోమర వాలాసి కుంత పరశు 
నికర ముద్గర శూల మ్ము లొకరి వగుచు, 
చరణనఖములు జాలు వృక్ష్నమ్ము తెకరి 
యాయుధమ్ములై యచటి యాహవమెసంగె. 626 


నమ [uuu 


లాలా 
తేజితబాణ హస్తులు ప్రదీపిత శౌర్యకలామహోల్లస 
ద్రాజిత తైజసాకృతులు రాముడు లక్మణుం డామరుత్సు తుం 
డోజ బుజమ్ములం దిడి మహోత్తు కతన్‌ గొనిరాగ దైత్యుపై 
నాజికి వచ్చి రుగ్రనయ నాకృతు లిర్వురు వచ్చి నట్టుగన్‌. 


నాగబంధము 


రాముడు లక్ష్మణుండుంగపి రాజును తక్కిన వాన రాగ్రణుల్‌ 
భీమ పరాక్రమోగ్రులయి వీరవిహార మొనర్హ దానవ 

సోమము లార్హులై వెనుక ద్రోవలు బట్టు టంగాంచి యుద్దమా 
యామహనీయుండిం ద్రజితుండార్చుచు నేసెను నాగ బంధమున్‌. 


ఎక్కడి వార లక్క డనె పుథ్విని వ్రాలిరి; రామలక్షుణుల్‌ 
చిక్కిరి నాగ పాశమున చేష్టలు దక్కుచు, హన్మ దాదులా 
యిక్కము జూచి బెంగ వడి రేమియుందోచక యింత లోన దా 
నెక్కడనుండియో దిగియెనేలకు వైళను వైన తేయుండున్‌. 


ఉరుతర పక్షమారుత రయోచ్చలి తోన్నత పర్వతుండునై 
గరుడుండు రాగ నాగపరికల్సిత బంధములూడె, రాఘవే 
శ్వరుడును లక్ష్మణుం డఫీల వానరు లెప్పటి యట్లు లేచి; రా 
గరుడడు రామలక్ష్మణుల కాళ్లకు మొక్కుచు నేగె వెన్కకున్‌. 


ఊఅయక మేఘనాదుని మహోరగపాశము నాశమయ్యె నం 
చారట మంది దానవమహారథు లీసున తేరు లెక్కి యే 
తేరగ పోరి, కంతకు పదింతలు రోసము దూసి యుద్ద కా 
ర్యారభ మాణులై ప్రవగరాజును ముందిడి యేగి రా కపుల్‌. 


తేరిన యుద్దమాయ గడి దేరిన ధీరత రక్కసింపుచున్‌ 

బోరికి వచ్చి పాసి రసువుల్‌ దశకంఠుని సైన్యనేత, లా 
వీరమహేశ్వరుండు రఘువీరుడు గూల్సెను కుంభకర్దునిన్‌, 

కారెను బోతు బోలు నతికాయుని గూల్సె సుమిత్ర సూనుడున్‌. 632 


నిముసముగూడ ధైర్య మెదనిల్వని రావణుండిం ద్ర జిత్తుతో 
సమయము వచ్చె నోతనయ సాగవికన్‌ మన మాయ లా రఘు 
(ప్రముఖుని చండచాప శరపంక్తుల ముందికలంక గావ నీ 
సమధిక వహ్ని హోమ పటు శక్తి నిం జూపుము |ప్రాపుగాననన్‌. 


సంజీవని 


హోమము పూర్తింజేసినసము జ్ఞ $ల సత్వుండు, ధైర్య సాహస 
స్టేమ మహో గ్రరూప పరిదీపిత శూరుండు, మేఘనాదుండు 
ద్దామమహార్చటిన్‌ సమరధారుణికిం జని యేసె మంత్రవి 
ద్యామహనీయ శక్తి నొక దానిని మిన్నులు మీద బడ్డటుల్‌. 


విస్తృత శక్తిమంత మతివేల మహో (గ్రమునైన వాని బ్ర 
హ్మా(స్త్రము ధాటి కోడి కపులందరునేలకు వాలి పోయి రా 
యస్తము నందు గౌరవము నాత్మందలంచుచు రామలక్ష్మణుల్‌ 
నిస్తుల శౌర్య ధుర్యులవనిం బడి చేతన దక్కియుండగా. 


హనుమన్‌ గన్గాని జాంబవంతుడు మహత్మా నేడు మామేని జీ 
ననముల్‌ నిల్చగంజాలు దీవె యగు దష్పా! చూడు మారామల 
క్షుణులున్‌ మూర్చిలి నారు, వేణు విధమున్‌ గాన్సించ దాయోషథీ 
ఖని శీతాద్రికి బోయి తేవలయు వేగమ్మొప్పు సంజీవనిన్‌. 


కాలము లేదు మాటలకికన్‌, తొలి ప్రా ద్దగుపించు ముందె శీ 
తాలయ మేగి రావలయునం చనిలాత్మజుండు న్న పాటుగా 
వ్రాలిన భక్తి మొక్కి రఘు రామున, కాత్మందలంచి జానకిన్‌ 
తాలమహోన్నతుండు వియ దధ్వముపై కెగసెన్‌ జవమ్మునన్‌. 


అని మొనంగూలి రిం (దజితు నాయుధధాటికి6 జిక్కి రామల 
క్షుణు లని హర్ష నాదములు సల్పగ దానవ సైన్య ముక్కునన్‌, 
వనచరముఖ్యు ల్‌ "క్క్‌కరె వచ్చి దిగుల్వడి చూచి రాముల 
క్ష్మణులన్సు దిక్కుగానని వగన్‌ విలపించిరి నిస్సహాయులై. 638 





సంజీవని 


ఆకాశమ్మున 6దారకల్‌ సెదర, నాశాంతమ్ము లూగన్‌, జనో 
ద్రేకప్రౌాథిమ నంజనాతనయుండు ద్దీసించి శీతాచల 
ప్రాకారమ్ములు దాటి యోషధి నగ ప్రాంత మ్ములం జూచి, యే 
యాకారమ్మున నెచ్చటైవెదకి దా నవోట సంజీవనిన్‌- 


వీకన్‌ ద్రవ్వి గ్రహించు తీరెజుగకన్‌ విద్యోత దివ్యాషధీ 
శ్రీకప్రోజ్ఞ ల రూపమై వెలుగు నద్రిన్‌ పాదమూలమ్ముగా 
చేకొంచున్‌ దన హస్తమందుంజనె నా (శ్ర్రీరాముడున్‌ లక్మణుం 
డేకష్టంబున నుండి రో యను తలం పేచన్‌ మదిన్‌ రాయిడై. 


తొలిప్రొద్దున్‌ నునువెల్లు తూర్పుమల పైందోచన్‌ కపుల్‌ దిక్కులన్‌ 
గలయం జూచుచు నుండ నాతురతతోం గన్లోయి మిర్మిట్లుగా 
వెలుగున్‌ జిమ్ముచుంగాను పించెను నభోవీధిన్‌ హనూమంతుడు 
జ్రల మౌ నౌషధ శైల భాగమొక హస్తమ్మందు నం దాల్ఫుచున్‌. 


క్షతగా త్రుల్‌ మృత దేహులున్‌ మరల నాసంజీవనీ సన్నిధిన్‌ 
క్షీతిపై నెప్పటి యట్లు లేచి రెలమిన్‌ స్మే రాననుల్‌ వానరుల్‌; 
త రేఖాద్యుతు లాననాబ్దముల క్రొంజెల్వమ్ముల న్నింపు దీ 
తేజస్కులు రామలక్ష్మణులు సుప్తిన్‌ వీడి రు జ్జీవులై. 


చి 


మో! 2 
ళ్‌ ళ్జ 


పారావారము నెల్ల భూరి జవసత్వ స్ఫూర్తి లంఘించి సీ 
తారామామణిం జూచి వచ్చె; నొక చేతంబూని నేడీమహా 
భారంబా నచలమ్ముం దెచ్చెనన యావాతాత్మజుం జూచియీ 
వీరుండుగ్ర మహేశ్వరుండని కపుల్‌ వేనోళ్ళ శ్లాఘించిరిన్‌. 


తనవిజయమ్ము చాటు కొని తండ్రిని గూడి మహోత్సవమ్మునన్‌ 
దనరెడు మేఘనాదు నెడదన్‌ ములికింగొనలట్లు నాటె నా 

వనచర హర్ష నాదములు; బ్రహ్మమహా(,స్త్ర) మె పొడి దప్పెనా 
యనుచు పునః ప్రయత్నము మహానల హోమముయూనె నాతండున్‌. 


హామమత్త్రబంధము 


అకటా నేటికి నింద్ర జిత్తు విలు కాడై వచ్చె మామీదకీ 
యెకసక్కెమ్ముల వేవొ చూచెదను నేడే యంచు యుద్దోన్ముఖ 
ప్రకచోద్య త్రళయాగ్నివోలె వెడలెన్‌ రామాను జుం డు(గ్రకా 
ర్ముక మాహేశ్వర విక్రమక్రమధురా రోచిః ప్రభాపూర్చుడై. 


ఇంద్రజిత్తు వధ 


అన్నకు మొక్కి, చండధను ర(స్త్రములన్‌ భుజపీఠిందాల్సి శౌ 
ర్యోన్నతుండా సుమిత్రతనయుం డనికేగ, విభీషణుండు నున్‌ 
మన్ననంబిల్సి చూడుము కుమార! అదే చను చుండె నింద్రజిత్‌ 
(గన్నన హోమ శాలకు నికన్‌ దడ వన్నది సేయ కూడదున్‌. 


అతడాహో మము ఫూర్తింజేసి యెదురై య(స్త్రమ్ములన్‌ దాల్ఫుచో 
క్షితి నాతండవి జేయుండంచు నుడువన్‌ శీ(ఘుమ్మె సౌమిత్రి యా 
దితిజ శ్రేష్టునింజూచి ఓయియసురా! ధీరుండ వేయైన చో మ 

త్రతి ఘాత మ్మెదిరింపు మంచు తన చాపమ్మెత్తి చూపించినన్‌. 


సపైకొని వచ్చుచుండిన యుపద్రవమున్‌ (గహియించి దానవుం 
డాకొ”ను సంగమై ధనువు నందు టంగొంచి సుమిత్ర సూనుండ 
సోక సహస్ర శీర్ష ఫణ దుర్రమ సర్పమహో గ్ర పూత్కృతిన్‌ 
గైకొని య స్త మొండు (త్రుటి కాలము ధ్యాన నిమగ్న చిత్తుడై. 


రాముడు సత్యసంధుం డపరాజిత పౌరుష పూర్ణ నిస్తుల 
స్టేముండు, ధర్మవర్తన విశిష్ట చరిత్రుండె యేని యామహో 
ద్దామ శితా,స్త్ర) మింద్రజినిం డాకి వధించు ను గాక యంచు దీ 
క్షామహిత ప్రచండతరశక్తిగ మంత్ర నియుక్తి నేసినన్‌. 


ప్రాణము లేచి పోయి, తలపైంగల రత్నమరీచికా శిర 
స్రాణము డున్రి, ఖండిత శిరస్కుండునైపడె మెఘనాదు; డా 
బాణము చాపముక్తమయి పర్విన దెప్పుడొ నిర్నిరోధమై 
దానవు నిన్‌ వధించిన విధ మ్మెపుడన్నది కానుపించకన్‌. 650 


వార్త వా 


116 


చాలడెవనండుంగూడ దనశక్తికి సంగర మం దటంచు ను 

ద్వేల మదంబునం జనిన వీర వరేణ్యుండు మేఘ నాదుడుం 

గూలెను యుద్రమందనుచు గొంతులు బ్రద్దలు వోవు నట్టు గ 
Co యు ఇ) 

గోలుగ నేడ్పిరా దనుజ కోటులు రావణు రాజధానిలో. 


నమ్మగ వీలులేని వచనమ్మిది, నాథుండెటుల్‌ మహగ్ని హో 
మమ్మును వ్రేల్చు నిత్యనియమమ్మును మానును, లక్షుణుండు థై 
ర్యమ్మున నెజ్హె దుర్చంగలండంచు సులోచన చిత్తమందెదో 
యుమ్మలికమ్ముతో జనిన దొయ్యన నత్తను జూచు గోరికన్‌. 


కొడుకులు జచ్చి, యాకడుపు కోత భరింపగ లేక యేడు రా 
పడతియు కోడలింగనిన పట్టున గుండెలు (వీలు బాధ తో 
నొడిపయి (జేర్చి పట్టుకొని యూఆుట గొల్సెను గాని వేదనం 
బడి యురి యాడు నా తరుణి బాధల నార్పందరంబె యేరికిన్‌. 


ఒకరిది పుత్రశోకము, మతోక్కరి కయ్యది భర్తృశోకమై, 
నికల మనస్క లౌచు విలపించుచు నొక్కరి చేతులందు వే 
తొౌకరయి మాట లేక పడి యుండిన వేళకు. జేరె రావణుం 
డొకదరి లేని వెంగడపు టూహల నచ్చటీ కూగు లాడుచున్‌. 


ఎజుగక వారు మువ్వు రట నెవ్వరి నెవ్వరు పల్కరించుటో 

నరిమురి జెందు చున్న సమయమ్మున ధైర్య మునూని దానవే 

శ్వరు సతి లేచి చూచితివె ప్రాణపతీ! మన లంకలోననె 

వ్వరి ముఖ మందుంజూచినను బాధయె దప్ప మ జొండు గానమున్‌. 


సాధుచరిత్ర యౌ ధరణిజం జెణంబట్టిన వాడ వెట్టి స 
మ్మోదమొగాని నీకదియు, పుత్రుల చావున కది హేతువై 
పోదిక ఖేదమెన్ని జనువుల్‌ చనినన్‌, మనకేమి? దుఃఖపున్‌ 
బాధల కాగలేని సుకుమారి సులోచన యేమి కావలెన్‌. 656 


రో తు 


రాముండజేయ వీరుడు, ధరాసుత సీత పవిత్ర శీల సా 
ధ్వీమణి, వారి యాగ్రహ మవేల దవానల కీలయే యగున్‌! 
రాముని వద్దకుం జని ధరాసుత నిమ్మికనైన నీదు లం 
కామహీ నున్న వారు బ్రతుకంగల రోదను జాధిపా?” యనెన్‌. 


మనసును చిక్క బట్టుకొని, మామకు నత్తకు మొక్కుచున్‌ సులో 
చన “దశకంఠ! నీవవనిజన్‌ జెజంబట్రిన నాడె యింతలౌ 

నని తెలియున్‌ పతివ్రత మహత్త (మెణుంగని రాజు వీవు, న 
న్నునుంజన నిండు నింద్రజితునుం బడి పోదు చితాన్నియందనెన్‌. 


వాకొనంజాల కేమియును వారల నిర్వురిం జూచుచున్‌ మనో 
వ్యాకులుండై దశాననుండు వచ్చిన త్రోవలంబటైై నెమ్మదిన్‌ 
శోకము కోపమై తనువుంజూడెడి నెవగ యూరుపుంబొగల్‌ 
(బ్రాకిన కన్ను జంట లిరు ప్రక్కల నిప్పులు (గక్కు చూపులన్‌. 


అనుదిన మగ్నిహోమ సవనాధిక దివ్యఫలంబుంగొన్న వా, 
డనిమిష నాథు దర్శసము ద(గ్రత నుగ్రత దూళ్ళి నట్ట నా 
తనయుని జంపె రాఘవుని తమ్ముడు వంచనడేసి, చూతు రా 
యనుజుడు నన్నయున్‌ సమరమందిక రావణు నంచు నెంచుచున్‌. 


మానస మందు కోప మవమానము ముందు కు త్రోయు తెంపునం, 
బూనిన పంత మొప్పగ సముత్కట రోషకషాయ దృష్టులన్‌ 

దానవ నేత యాజ్ఞయిడి దైత్యచమూతతికిన్‌ సమీక సం 
ధానమొనరుడంచు, నరదమ్ము నందానరిగెన్‌ రణోర్వికిన్‌. 


సమరము నందు మొన్న రఘు సత్తము శస్త్ర మహోగ్ర ధాటికిన్‌ 
తుమురులునై రథమ్ము, తన [ద్రోవను వెన్క కుంబోయి నట్టి యీ 
ప్రముఖుడు నేడిదే మరల వచ్చెను చూడు డ టంచు కీశ సై 

న్యము లర్వు దెంచి రాహవ సమర్ధులు రావణు పైకి పోరికిన్‌. 662 


ఇం(దజిత్తు వధ 


క. 


లక్ష్మణుని మూర 


జూూవలర్తీ ధ్వని కుప్పరమ్మగుల దైత్యాధీశుం డుగగ్రాస్త్ర వి 

ద్యావేశమ్మున నెల్ల చోటులకుం దానై వచ్చి దుర్జాంతమం 

త్రానిర్ఫూతమ హత్త్వశక్తిని సుమిత్రా సూను పై వైవ చే 

స్టా విన్యాస మణంగి లక్ష్మణుడు మూర్చన్‌ మున్గె తద్దాతకున్‌. 
యు 


వెఖుచుచు వానరుల్‌ సమర వీధుల పర్వులు వెట్టు, సమ్మద 
స్వరనినదార్భటుల్‌ సెలగ చచ్చెను చచ్చెను లక్మణుండటం 
చఅచిరి దైత్య సైనికు, లనంత విచారవిదిర్ల చిత్తులై 

యరిగిరి రాముడున్‌ ప్రవంగు లాయెడ లక్ష్మణుండున్న చోటికిన్‌. 


తనయొడి యందు బెట్టు కొని తమ్ముని శీర్షము భోరు భోరునన్‌ 
పెనగౌను శోకబాధ విలపించెను రాముడు, బంధు వర్గమున్‌ 
గననగు, భార్యనున్‌ బడయగానగు, దేశములందు గాని ల 
క్ష్మణసముండైన సోదరుడుంగానగ రాడని మాటి మాటికిన్‌- 


అతిశయ మంత్ర శక్తియగు నృస్త్ర హతిన్‌ స్మృతిందప్పె నీతండున్‌ 
వృతింగన లేదు; శీతల గిరీంద్రమునం గల జీవ నోషధిన్‌ 
వెతకుచుం దెచ్చినన్‌ బ్రతుకు నీతండ టంచు సుష్నేణుండున్‌ కపి 
ప్రతతికిం జెప్పి నంత రఘురాముడు హన్మనుంజూచె నాదృతిన్‌. 


జీవన దాతవోయి కపి శేఖర! లక్ష్మణ మూర్తి ప్రాణముల్‌ 
గావగ పోవలెన్‌ హిమనగమ్మున కీవయి యన్న మాత్రలో 
పావని లేచి రామనిభు పాదములంటి మహార యోద్దత 
(శ్రీ) విభవమ్మెలర్పు నెగసెన్‌ విను వీధి కదృశ్య రూపుడై. 


హనుమను దారి యందె హతమార్హ్సగ వంచనం జేసి రావణుం 
డనిపెను కాల నేమి యను నాతని, మాయల మారి మౌని యై 
చని తన యాట లేమి యును సాగక మారుతి తోక దెబ్బకా 
దను జుండె చచ్చె నేలంబడి దానవనాథుని యాశ భగ్నమై. 668 


మా 


119 
పడగ విప్పిన త్రాచు పరువెత్తినట్టు 
చాప నిర్గతమైన శరమేగు రీతి 
విను వీధి బడియేగు విద్యుత్తు పగిది 
పావని చని తెచ్చె జీవనౌషధిని. 


తూరుపుంగెండ దారులను తోయజ బంధుని సంజ బంగరుం 
జాజులు గానరావు, హిమ శైలము చేరిన దెప్త్పు డౌషధిన్‌ 
ధీరతతోం బెకళ్ళి కొని తెచ్చిన దెప్పుడు కొండ పెళ్లతో 
మారుతి, సర్వమిద్ది పరమాద్భుతమంచు దలంచి రాకపుల్‌. 


ఆరుచిరౌషధి ద్రవము నాతని నాసిక యందు నుంచగా 

స్మెరము ఖాబ్టుందై నిదుర మేల్కొని నట్టుగ లేచి లక్ష్మణుం 
డారఘు రాముంజూచి దెగటార్పుము నేడిక రాత్రి లోపలన్‌ 
క్రూరుండు రావణాసురుని ఘోరము లంతము నొందు నట్లునెన్‌. 


వనధిని దాటి యేగి సతివార్తను దెచ్చె, హిమాద్రికేగి త 

మ్మునకును జీవన మ్మిడెడు మూలిక దెచ్చెను హన్మయంచు నా 

తనిం దన కౌగిలిం గొని కృత్వుత తో కపిలోకశేఖరా! 

అను కొను నంత కంటె మహి మాత్ముడ వంచు నుతించె రాముడున్‌. 


ఎచ్చటి దైత్యులంక మణీ యెచ్చట నుండె హిమావృ తాద్రి యున్‌ 
తెచ్చిన యోషధిన్‌ మణల తెచ్చిన చోటనె యుంచి హన్మయున్‌ 
వచ్చెను రెండు సార్తిటుల, వర్ణన కందని దివ్యశక్తి సం 
పచ్చరితుండితండనుచు వందనముల్‌ పచరించి రాకపుల్‌. 


చచ్చెనటన్న లక్మణుండు శాతవహాశుగ చాప హస్తుండై 
వచ్చెను యుద్దధారుణి కవార్య బలోద్దతి నంచు చారులున్‌ 


దెచ్చిన వార్తయున్‌ మెడకు? తెచ్చిన యుచ్చును బోలె దివ్యమం 
త్రోచ్చ మహమ్ము లెం దణగి పోయెనొ యన్న విష్ణ చిత్తుడై- 674 


జమ ననన 


రావణ నధ 


ఆదశకంఠుడుం దన హృ దంతర వేదన తొందరింప మం 
డోదరి వద్దకుం జని కడున్‌ వడి మానుము దేవి! నీవెతన్‌ 
సాధుగుణాఢ్యయౌ జనకజన్‌, రఘురాముని నేనెలుంగుదున్‌ 
కాదన రాక పోవలె నికన్‌ విధి నిర్ణయి మీ దురమ్ము నం 


దేది ఘటిల్లినన్‌ మది సహింపక తప్పదు; ఆయు వున్నచో 
మేదినిపై రిపుపళయమే ఘటియింతును, కాదయేనినా 
కాదళ దబ్ద లోచనుండె యాశయ మౌ నను భర్త నామెయున్‌ 
పాదము లంటి వీడు కొలుపన్‌ నిలిచెన్‌ స్రవదగ్రు నేత్ర యై. 


మచ్చర మేచి చేసిన యమానుష కృత్యము పంట ప్రోవుగా 
వచ్చిన దీవిపత్తు, పరివారము పుత్రు లమాత్యు లెల్లరున్‌ 
చచ్చిరి; రానణుం డిరుదెసల్‌ కపి సేన రగుల్ఫు చున్న కా 
ర్చిచ్చుల మధ్య తానె మిగిలెన్‌ వగలాగని గుండె మంటతో. 


రక్షోభర్త కెడందలో, (గలయ నిద్రన్‌ జాగ్భతిన్‌ గూడ రా 
మకు జాని పరాక్ర మాక్షుతి యె చంపం జాలు టో చచ్చుటో 
లక్ష్యం బొక్కటి మాత్రమే మిగలి నట్టై లేచె నాతండు యు 
ద్దకోణీ విధ వేష భూషణ సమస్తాలంకృతి ప్రోద్రతిన్‌. 


మదరేఖ: ధైర్యోత్సా హుడు దర్శ 
ప్రర ఫరాముడు సతో 
దార్యుండైరణ ధాటీ 
ధుర్యుండై చనె తోడో. 


విను వీధిన్‌ గనవచ్చా కేతన పటావిష్కార సాంద్ర చ్చవుల్‌, 
వినవచ్చెన్‌ రథ పార్శ K కీలిత్ర రణద్విన్యాస ఘంటాక్వణత్‌ 
క్షణ నిస్వానము, లుత్తమాశ్వ పదరింఖా ఘట్టన ధ్వాన మా 
దను జేశుం డవనీతల మ్మదర యుద్రక్షేత్రముంజేరగన్‌. 680 


120 





హనుమ[త్రబంధయము 


క 


అతడు మహాతపస్వి, జలజాసన వంశసముద్భవుండు, ని 
ర్రితదివిష [త్ర భుండె యయి చేయగ రానిపనుల్‌ పొనర్భి దు 
ర్గతింగ్‌ "నె నంచు. జాలిబడె రాముడు చిత్తమునందుం గాని యా 
దితిజుండు చూడబోవండు మదిన్‌ బుధులాడెడు నీతి మార్గముల్‌. 


తూరుపు గొండపై వెలుగు తో చిన యంత నగస్త్య సంయమి 
ప్రేరణ రామచం ద్రు€ డెనరించ సమర్భులు భాను మూర్తికిన్‌, 
సారథితోడు నిచ్చి దివిషత్రభువంపిన దిగ్రయోజ్ఞ్వల 
(శ్రీరథమెక్కి యేగెరణసీమకు దివ్యమహః ప్రపూర్ధు డై. 
ఆకాశమ్మెదు రేగి ఆకసముతో, అంభోది అంభోదితో, 
వీక్షన్‌ భాస్కరు డేగి భాస్కరుని తో, వెల్లేన్లు లొండొంటి తో, 
డీ కొన్న ట్టుగ పోరి రస చయ ధాటీ పాట వోజ్ఞ్రంభితో 
ద్రేకం బొప్పుగ రామరావణులు సందీప్తోరు శౌర్యమ్మునన్‌. 


అనికింజేరిన రామ రావణులు దర్వావేశ రౌ[ద్రో(గకో 

పను ల న్యోన్య జిగీషులై విడుచు ది వ్యాస్రాయు ధోద[గ సా. 
ధన లత్యూర్హిత పాట వోద్భవ మ హొద్దత్యమ్ము లొండొంటిపైం 
జని భగ్నమ్ములు నయ్యె తతృకల సంజాతాగ్ని నిండన్‌ దిశల్‌. 


మన్నున్‌ మిన్ను చలించె, సాగర విజ్బంభ మ్మాగె, దిగ్జాలమా 

పన్నం బయ్యె, కులాద్రులున్‌ వణకె, సర్వప్రాణి సందోహము 
తృన్నంబయ్యె, సమస్త లోక విల యోత్సా తోరు సంక్షోభము 
త్పన్నం బైన విధమ్మునన్‌ నెగడ యుద్దం బచ్చటన్‌ ఘోరమై. 

చిచ్చులు గ్రుమ్మరింపంగల చిచ్చు కోలల నెన్ని యేసినన్‌ 

చచ్చియు చావడాయసుర, శ్వ స్త్ర) నికృత్త శిరమ్ము లొక్కటన్‌ 

వచ్చి నిలంబడున్‌ మరల ప్రాణముతో, నిక నీదశాస్యు. చరత 

జచ్చునె యెన్నండేని యను సందియముల్‌ గదలించె రాఘవున్‌. 686 


ఏవలనైన వీనిని నధింపకందప్పుదు నే డ టంచు సం 

భావిత మంత్రపాటవము బ్రహ్మ మహ్మాస్త్రము దీసి రాముడున్‌ 
రావణు నాభిరం [ధ్ర కుహరచ్చిదురమ్ముగ నేసె నేసినన్‌ 
రావణుడొక్క పెట్టున ధరాధరమట్టుల కూలెనేల పై. 


భాసురదైత్యరాజ్యవిభవ ప్రథి తామల హెమరత్న సిం 
హాసన భాగ్యమందిన దశాస్యుతలల్‌ తెగిపోయి వృత్యువి 
న్యాసములాడసాగె రుధి రాపగలందునం దేలి పోవుచున్‌, 
చేసిన పాప కృత్యము రచించిన విప్రతికార మట్టుగన్‌. 


ఏదెసనుండి కన్నొణగి యేసెనొ యాతడు, రాము తన్వునం 
దాదశకంఠు ముల్కి కొన లంటిన చోటుల నెల్ల నెత్తురుల్‌ 
జాదులు గట్టి (గమ్మి వికసన్నవపుష్పు దశోజ్జ్వలమ్మునా 
మోదుగ చెట్టు వోలె రణభూమిని పొల్ఫె రఘు ప్రవీరుడున్‌. 


ధరణినియబుట్టి దానవుల దౌష్టము లంతముం౦ జేతు నంచు నా 
సరసి జనేత్రుండున్‌ దమ కొసంగిన మాటను దీర్భె రాముండై 
సరసతత నట్టు అంచు సుర సంఘము లెల్లరు హర్ష చత్తులై 
గురిసిరి పూల వానలు రఘుప్రవరున్‌ వినుతించు చర్మిలిన్‌. 


రాముడు ధర్మ మార్గ పరిరక్షణ దక్షుడు, సత్యవాక్య దీ 
క్షామహనీయ వర్తనుడు, సాధు జనాళి శరణ్య డున్‌, జగత్‌ 
కేమవిధాయి దుష్ట్ర జన శిక్షణ శౌర్య ధనుండు, జానకీ 
రాముడు రాజిలెన్‌ విజయరాముడు సర్వజనాభి రాముడై. 

విన్నను వొప్పు విభిషణు 

డన్నకు సంస్కృతు లొనర్సి అసురావనికిన్‌ 

చెన్నుగ రాజ య్య నుగుణ 

నన్నుతుం ండారామ మూర్తి సత్కరుణాప్తిన్‌. 692 


డోరా హనుదుత్తదాళ్యు 


సీతకు అగ్ని పరీక్ష 


హనుమంతుండును రాము నానతి నశోకారామ మందున్న సీ 

తను చేరంజని మైొక్కులన్‌ నెణపి మాతా! దుష్టుడారావణుం 
డనిలో (జచ్చను, రామలత్మణులు నున్నారమ్మ యిచటనే; 
వినంగాంక్షించె రఘు ప్రవీరుండును దేవీ! నీదు చిత్తమ్మనన్‌- 

విని యాపల్కులు హర్ష సంభ్రమముతో ప్పథ్వీజ డగ్గుత్తికన్‌ 
హనుమా నీయుపకారమున్‌ మణవలేనయ్యా, మనస్తప్తిగా 

నిను వర్ణింపగ మాటలున్‌ దొరకవున్‌ నీవేగి శ్రీరామ మూ 

ర్తిని నేంజూడం దలంతు నన్న దియు6బ్రీతిన్‌ జెప్పు మయ్యా, యనెన్‌. 


ధరణిజకున్‌ నిశాటవనితల్‌ త్రిజ టాదిగ వచ్చి, నూతనా 
భరణచయాద్యలంకృతులు భాసిలంజేయ విభీషణుండు దా 
సరగున నేగి రాఘువుని సన్నిధి కామెను దెచ్చె; నశ్రువుల్‌ 
గురియుచు సీత రామునకు గూర్మి నమస్క్రృతింజేసి నిల్ఫినన్‌. 


ఏయమ కోసమై వెదకి యేడ్చెనొ రాముండు కాననమ్ములం, 
దేయమ కోసమై వనధి నెల్లను దాటి దశాస్యుంజంపెనో; 

ఆయనము వచ్చి నిల్సె తన యం(ఘులయందని చూడంబోడు, సీ 
తా! యని (ప్రీమతోంబిలువ డారఘురాముడు మౌనమూర్తి య్మై. 


నూ 


జగము భరియంప లేని నిశ్శబ్ద భార 
మావరించిన యచట నందరికిని 
ఆకసముయజీల్సి పడునట్టి యశనిపాత 
మగుచు వినంబడె _శ్రీరాముండనిన మాట. 


క్షీతిజా! రాక్షసు వీట నుండుట యె నీశీలమ్ము సందేహసం 

గత మీ వగ్ని పరీక్షందేల్సు కొను మీ కాడ్చాటు నంచచ్చుటన్‌ 

జితం బేర్పించెను రాము డెల్ల కపులున్‌ ఇన్నాత్ములె యీ జగ 

న్నుత సాధ్వుమణి కా! పరీక్షయనుచున్‌ దుఃఖమ్మునన్‌ మున్లగా. 698 


ae uuu 


గునపమ్ముల్‌ దల మీద బాదినటు లాక్షోణీజ ని్చేష్టయై 
యినవంశోత్తవమ! రామ భూరమణ! నీవీ మాట నిచ్చోటికా 
హనుమన్‌ బంపిన నాడె జెప్పినను నా ప్రాణమ్ములన్‌ వీడియుం 

దును గాదాయని యేడ్డి , యేద్చి, తన చేదోయిన్‌ దలన్‌ మోడ్చుచున్‌. 


ధృతదైర్యమ్మున నిల్చి “సంతతము నే (శ్రీరామునే భర్తగా 

మతి భావింతున యేని సాక్ష్యమిది నా మాంగళ్య మంచున్‌ జ్వలత్‌ 
చితి యందుంబడి యగ్ని దేవుని శుభాశీర్చిక్ష నర్ధించె స 

మృతి జిహ్వాగ్రమునన్‌ చవుల్‌ గొలుపు రామా! యన్న పల్కొడుచున్‌. 


పూవుల బాటయయ్యె హుతభుక్‌ చటులోత్కట కీల జానకీ 
దేవికి, సీత ఉత్తమ పతివ్రత సాధు చరిత్ర యంచు నా 

పావకు దివ్య రూసమట వచ్చి కృపాళుండు రామమూర్తికిన్‌ 
దీవన లిచ్చి యిచ్చె పరిదీనముఖాంబుజ సీత నాదృతిన్‌. 


విచ్చిన కన్నులన్‌ మనసు విచ్చిన మోమున రామచంద్రుడున్‌ 
వచ్చిన సీతపై జిలుగు వన్నెల వెన్నెలలైన నవ్వులన్‌ 

(గుచ్చి కవుంగి లించె నెనరుల్‌ తనరారగ బాహు వల్లరిన్‌; 
త్రచ్చిన వెన్నలా మదిని దాచిన కూర్ములు తీయ తావులై. 


మావినతుల్‌ దయన్‌ వినుచు మాకల నా డిడి నట్టి మాటగా 
రావణుజంపి ధర్మపరి రక్షణంగూర్చితి వోయి రామ! నీ 
వా విలసద్వికుంఠ నిలయప్రభు వర్యుడ వంచు భక్తితో 
దేవతలై నభస్టలి నుతించిరి లోకము లెల్లనున్‌ వినన్‌. 


మును లచ్చోటికి నేగుదెంచి రఘురాముంజూచి యీక్రూరదై 
త్యుని లంకేశు వధించి తీవెవరవీ యుర్విన్‌ మహాత్మా యనన్‌ 
వినతుండై యతండేను రాముండను ప్పథ్విన్‌ కోస లాధీశు పు 
తు నటంచున్‌ వచియించె; నున్న తులకెందున్‌ గల్లునేగర్వముల్‌. 704 


కశత 


ర కల 


ఎణుగుదు నేను సీత! మణీ యెల్లరెటుంగగ నీదు శీలమున్‌ 
జరిపితి నీపరీక్ష నని జానకి మోమును జూచె రాముండా 
యిరువురి కన్నులన్‌ పొరలి యేరులు గొన్న జలమ్ములున్‌ పర 
సర మధు రాను రాగ రస బంధుర భాషణ లయ్యె నాయెడన్‌. 


తొనకెడు కూర్మిమై దశరథుండును భూమికి డిగ్గి కోడలిన్‌ 
దనయులంగాంచి దీవన లొనర్భెను, నాకవిభుండు వచ్చి చ 
చ్చిన కపిసేనకున్‌ తిరిగి జీవనమిచ్చి, నుతించె రామునిన్‌ 
దనదు ప్రతిజ్ఞలన్‌ నెణపి దానవ దౌష్ట్రముందూల్సి నందుకున్‌. 


త్వరగ నయోధ్య కేగి తన తల్టులంజూడందలంచి వేగమా 
యిరవున నున్న పఫుష్పుకము నెక్కిన రాముని చేయి యూతగా 
ధరణిజయెక్క, నెక్కిరిని తక్కిన వారలు, ఆంజనేయుండా 
ధరణిసుతారఘు ప్రభు పదమ్ముల వద్దకు వచ్చి కూరానెన్‌. 


ననులకుందాము ముగ్గురును వచ్చిన యీపదు నాలుగేడు లున్‌ 
చనిన (ప్రదేశమెల్ల గగనమ్మున నుండియె వారు చూచుచున్‌ 

గని రది సర్వమొక్క కలగా ౧దలపోయుచు నింత లోనదా 

పుననె యయోధ్య యున్‌ గనుల ముందుగం గానగనయ్యె విందుగా. 


. విమానము: ఆపుష్పు కారూఢుC డు 
దీపించు తేజోము ఖుండై, 
భూపుత్రి పొల్ఫార ప్రక్కన్‌ 
ప్రాపౌచు, రాముండు సేగన్‌. 709 


కుర [ 


ప య్‌ 
(శ్రీరామ పట్టాభిషేకము 


పరువుల్‌ బెట్టుచు నేగి మారుతి యుందెల్పన్‌ రాము డేతెంచుటల్‌ 
భరతుండున్‌ దన తల్టులంగొని భర ద్వాజా[శ్ర మమ్మందు సో 

దరు రాముంగని మొక్కి తోడ్కొని యయోధ్యం జేరె నా పౌరులం 
దరు రాజోచిత రీతి స్వాగతము లుత్సాహమ్ముతో సల్పగా. 


పురమందున్‌ మణి దీప తోరణ కళామోదమ్ము శోభిళ్లె, వా 

నరులున్‌ పుణ్యమహానది జలములన్స్‌గె కొంచు నేతెంచి రా 

మయణునాడే సుముహుర్తమై సకల సామంతుల్‌ మునుల్‌ బాంధవో 
. త్కర మేతెంచిరి కానుకల్‌ గొనుచు సత్మారార్ల మర్యాదలన్‌. 


విలసత్‌ కోసల రాజ్య పట్ట పదవీ విద్యోత దీక్షా న్వితుం 
డలరెన్‌ రాముండు జానకి సహితుడై; ఆ చార్యుడా (శ్రీవసి 
ష్టులు చేయించిరి చేద శాస్త్ర విధి వత్‌ సూత్ర ప్రకార క్రమం 
బలరన్‌ (శ్రీరఘు రామమూర్తి కెలమిన్‌ పట్టూభిషేకమ్ములన్‌. 


నిర్మలాశయసార నిజవర్తనాచార 
నిహిత మానవ ధర్మ నియమ పరుడు, 
ధారుణీ పాల నాధార శాస్త్ర న్యాయ 
మార్గాచరణశీల మాన్యమూర్తి, 
సర్వజనామోద సత్య వాక్సరిపాల 
నాశయోదార జిహ్వాంచలుండు, 
దురితకర్మోన్మాద దుష్ట శిక్షణ కార్య 
సామర్హ్య పౌరుషాస్తుదుడు నగుచు, 


సకల జన భాగ్య సంక్షేమ సౌఖ్యరాజ్య 

సార్వ భౌమత్వ కీర్తి ప్రశస్తిందనరి, 

రామ రాజ్యము భువిని స్వారాజ్య మనగ, 
రమ్యసద్దుణ ధాముండా రాముయడలంర. 714 


5 హనుమత్ష్రబంధము 





భూమి సమస్తమున్‌ సిరులు పూచిన భాగ్యమ హామహోోల్లసత్‌ 
(శ్రీ మహితమ్ముగా నెగడె (శ్రీరఘు రామ మహీశు పాలనన్‌ ; 
రాముండె దేవుడయ్యెను, ధరాప్రజ కెల్లను; సర్వ కాలర 

కా మహదాశయ మ్మను ప్రశస్తి గడించెను రామరాజ్యమున్‌. 


తప్పక సత్యధర్మములు ధాత్రిని మానవ నైతికాశయం 
బొప్పుగ జూప (గల్గిన మహోత్తమ మార్గముగా6 దలంచుచున్‌ 
చెప్పిన రామచంద్రు కథ చెప్పు కొనున్‌ జగమెల్ల 6బ్రీతితో 
నెప్పుటి కప్తుడే యెడద కింపుగ తీయము లూరు వాచవిన్‌. 


వానర నేతకున్‌, సభకు వచ్చిన యెల్రరకున్‌ బ్రియమ్ముగా 
గానుకలిచ్చె స్నేహవచన ప్రమద మ్మలరార రామ భూ 
జానియు; స్వీయకంఠ విలసన్మణి సుందర హార మామరు 
త్ఫూనున కిచ్చె సీత మనసున్‌ వెలి బుచ్చిన హర్ష రేఖగా. 


“జే” యనుచున్‌ బురప్రజలు చేతులు మోడిచి నిల్చి సన్నుతుల్‌ 
సేయగ, నుత్సవమ్మునకుంజేరిన మౌనినరేణ్యులున్‌ జగత్‌ 
శ్రేయము నీయంగల్లు నృహేఖరు నిన్నునుం జూచినాము రా 

మా! యని దీవనల్‌ సలిపి రా రఘురామునకున్‌ మహీజకున్‌. 


హనుమంతుడు జానకీ రాములను స్తుతించుట. 


ఏకలలంగరంగి మణీ యే పర మార్హము లూహసేసెనో 
యాకపిల్‌కధీమహిముం డంజన గర్భము తత్తఫః ఫల 
(శ్రీీకమనీయతల్‌ విరియ €జిమ్మిన వామహనీయమూర్తి కన్‌ 
తేకులలో ధరిత్రిజయు | శ్రీరఘురాముల దివ్య రూపముల్‌. 


రామస్వామియు సీతయున్‌ మహిత సామ్రాజ్యాసనాసీన శో 
భామర్యాదల నందుటల్‌ గనుచు భాస్వద్భంధు రానందవీ 

క్షామంద చ్చవు లేచు గద్గదిక తో సామీరి తత్కీర్తిరే 
ఖామాహత్మ్యములన్‌ స్తుతించె చెలువొల్కన్‌ మాధురీ సాధువుల్‌. 720 


| హనుమంతుడు జూనకీరాములను స్తుతించుట 





(శ్రీరము వంశ చంద్రు న, కశేష జగ తృరిపూజ్య ధర్మసం 
చారునకున్‌, ననుంగనెడి స్వామికి, రామునకున్‌ నమస్క్టతుల్‌; 
సార వివేక సద్గుణ విశారద కుత్తమ శీల సాధ్వి కా 

ధారుణి జాత సీతకు, మదంబకు నిత్యము నానమస్కతుల్‌. 


ఏతన్మాత్రులె నీవు సీతయును లోకేడ్యుల్‌, జగత్సర్వర 
కాతాత్సర్యులు, నేత్ర పర్వ సుషమాంచ ద్విగ్రహుల్‌, చిత్కళా 
జోోతిర్మంగళ మూర్తు లిర్వురును ్రేమోన్మేష వీక్షామధు 
సీతా బ్దాస్యులు భక్తలోక శరణుల్‌ (శ్రీరామ చంద్ర ప్రభూ! 


చపల స్వాంతుని చేరదీసి నిగమ స్వారస్య విద్వత్‌ సుధీ 
నిపూలార్థమ్ముల సారసంపద మనో వీథిన్‌ గనం జేయు జ్ఞా 
నపదార్థ స్పురణమ్ముం దెల్పిన మహానంద స్వరూపమ్ము, నీ 
వపరోక్షమ్ముగ నిల్సితీ జనువు ధన్యంబౌనటుల్‌ రాఘవా! 


భూవలయమ్మునన్‌ భవ దపూర్వ మ హా మహిమప్రధానగా 
థావళి నెచ్చ టెచ్చట సమాదరరక్త వఠింతు రావచః 

శ్రీ విమలప్టలమ్మున వసింపగ ని మొక మూల నైన న 
న్నీ వరదాన దివ్య విభవోదయ! దాశరథీకృపానిధీ! 


అది యీ నాటిది కాదు రామ పథి వీంద్రా! ఏపురాజన్మసం 
పదుపానీతమొ లోక పూజ్యుండవు నీ పాదాబ్ద సంసేవనా 

స్పద భాగ్యమ్మిది యిట్లై మీచరణ పూజల్‌ సేసి జీవింప నే 

ర్పెద స్వామీ! భవదంఘి పీఠమె మదాశీరక్షతల్‌ వోయుతన్‌. 

అని, న్హీరామునకున్‌ ధరిత్రి జకు భక్తా గవేశ బద్దాంజలిన్‌ 

వినమత్‌ శీర్హుండు నౌ మరుత్తనయునిన్‌ వీక్షించి సభ్యుల్‌ జయ 

స్వన సంస్తోత్రము లేక కంఠమున హర్ష స్వాంతులై చేసి రీ 
హనుమంతుం డితడెంతవాడు భువి నావా! యన్న యావేశులై. 726 


య! హనుమత్రబంధము 


వరజన్ముం డురు సాహసుండు శ్రుతివిద్వద్నారి పారంగ తుం 
డరిలోక(ప్రళయుండు, రామ పద పూజాసక్తు, డౌదాత్య స 
చ్చరితుం డుత్తమ కార్యదీక్షితు డుదంచ ద్రహ్మతేజో మహో 
ద్దుర దీవ్యద్వద నాంబుజుండు, హనుమంతుండన్న సామాన్యుడే. 


కలిగె మేలిమి వన్నె బంగార మందు 

పద్మ రాగ సంయోగ సంప (త్ర్రశస్తి 
హనుమయును కథా నాయకు డైన కృతికి 
రాముడు ను కృతి భర్తయై రాబిలంగ. 


మధ్యాక్కణ. ధారుణి పద్మనేత్రు నవ తారము రాముడు బుట్లై 
వీరమహేశ్వరాంశ కపి వీరుడు ఆంజనేయుడును; 
కారణ జన్ములై భువనకంటుకులన్‌ బరి మార్చి 
, దీరత ధర్మరక్షణము తేకువ జేసి రిర్వురును. 


ఈయతుల ప్రభావమహనీయ కృతిన్‌ రసరమ్య రీతులన్‌ 
వ్రాయగ నెనెవండను కృపామధు రామృత వీక్షణాయత 
(శ్రీయుత మూర్తులా యిరువురిచ్చిన ఆశిష భాగ్యరోచిర 
ధ్యాయ మనోజ్ఞకావ్య గుణమై విలసిల్లెను గాక (బీతిగా ! 


ఆశ్వాసాంతము 


ధీరత మీలుగా జలనిధిన్‌ పృథు వారధి గట్టి లంకకున్‌ 
జేరి దశాస్యునిన్‌ పరమ నీచుని రానణదైత్యుంజంపి, యీ 
ధారుణికిన్‌ శుభమ్మొనరు ధర్మము నిల్సిన నీకథన్‌ వచ 
శ్రీరమణీయ పద్దతి రచించితి దాశరథీ దయానిదీ. 731 


= uuu 


నూరుతి సత్కథా (గథన మంజుల కావ్యకృషివలత్వమో 
(వ్రీరఘు రామ! ని చరణ సేవన భాగ్యము; మత్కవిత్వ ధా 
రారుచిర ప్రసిద్ద రసరమ్యముగా సురథెను వైపయో 

ధారలు పిండి నాబ్రతుకు దారుల నన్‌ జరితార్జుం జేయుతన్‌, 


ప్రాకామ్యమ్ముగ నీపదాబ్దయుగ సేవా ధర్మ నిర్వాహ సు 
శ్చోకుండంజన సూతి గాథయిది, సంస్తుత్య ప్రథాసాహితీ 
(శ్రీక ప్రొఢి రచించి నాడ నిను నర్టిన్‌ స్వామిగాంచేయుచున్‌ 
శేకొమ్మీ కృతి రామ చంద్ర భవదాశీ ర్లైక్య మందించుచున్‌. 


అమలో దాత్తము రామ నామ జప మర్యాదమ్ము, వే దార్హసూ 
త్రమహోపజము, శ్రైవతేజము , రిపూ(గ్రంపశ్య సత్వమ్ము, భ 
క్త మనో భీష్త ఫలో పపన్నము, దిగంత వ్యాప్త సత్కీర్తి ర 
మ్యము విన్సించితి నాంజనేయు కథ రామా! నీకు శుశ్రూషగన్‌. 


మంగళ మహ(శ్రి) 


(శ్రీ కరము నై వెలయు (పేమరససంకలిత 
సీధు కణ పూర్ణ న్ఫుదు నీకా, 

భీకర మహాదురిత భేషజ నిశాటకుల 
విక్రమ బలబ్బదుర దీక్షా, 

ప్రాకట కృపామధుర భావ విభవోపక్పుత 
భక్తజనజీవన సు రక్షా, 

(శ్రీ/క నవశారదిక శీతకర కాంతి నిభ 
(శ్రీ విభవ మంగళ మహ్మన్రీ. 735 





: భాశనుమత్ర్రబంధయము 


గద్య 
ఇది (శ్రీ, భారతీకరుణాకటాక్షలబ్ద కవితా విశేష 
హరితసగో త్రపవిత్ర రత్నమాంబా సర్రాజామాత్య పుత్ర 
కవిశేఖర, మధురకవి, కవిభూషణ, భారతీ ప్రసన్న, అభినవ పోతనేత్యాది 
సద్భిరుదాంచిత, బుధజనవిధేయ సుబ్బారాయ నామధేయ ప్రణీతంబైన 


(శ్రీ, హనుమ[త్రబంధము ద్వితీయ భాగమున 
వారధి నిర్మాణము. లంకా ప్రవేశము. వానరాసుర మహా యుద్దము 
నాగ బంధము- సంజీవని, ఇంద్రజిత్తు వధ, లక్ష్మణుని మూర్చ - సంజీవని, 
రామ రావణ మహాయుద్దము, రావణ వధ, సీతకు అగ్నిపరీక్ష 
(శ్రీరామ పట్టాభిషేకము, రామరాజ్యము, 
హనుమంతుడు. శీ)రామునిస్తుతించుట. 
అను కథలుగల పంచమాశ్వాసము. 736 


హనుమ[త్రుబంధము సర్వము సంపూర్ణము 
ఓమ్‌తత్‌సత్‌. 








మ 
రా --.శ్రీవ్రస ప్రస న్న భారతీ గ్రంథమాల 
f § కొండేపూడి స్త రావుగారి ఉత్తమ సాహిత్య గ్రంథములు 


(ళ్‌ స కస f స్ట 
WALA ౬ ఇకమునకు సిద్ధముగానున్ల మది! 


ss రు, వివరములు ప్రతి 1కి వెల రూ.లు 


2౫99 ప్రచురణ. భగవద్గీత 18 అధ్యాయముల మూలము 
పద్యతాత్సర్య సహితము 
పరమేశ్వరి వచనము. శ్రీ దేవి భాగవతమునకు సంక్షిప్త రూపము 
విజయగీత వచనము. శ్రీ భగవద్గీత ననుసరించి వ్రాసిన పౌరాణిక నవల 
ప్రసన్న భారతి - ఈనాటి దాదాపు 170 మంది సుప్రసిద్ద కవుల 
కవితా సంకలనము. సరస్వతీ స్తుతి 1, 2 భాగములు 
5. సౌందర్యలహరి మూలము - తెలుగు పద్యతాత్పర్య సహితము 
6. శివానందలహరి ॥ 
7. ద్వాదశజోతిర్లింగములు ॥ 
8 
9 





beg 


లన 


ముకుందనూల It 
ఈశ్వరార్పణము - శతకము 
10. హనుమత్‌ స్తోత్రము - శతకము 
11. దేవీపంచాశిక - దేవి, లక్ష్మి పార్వతి, సరస్వతుల స్తుతి పద్యములు 
12. ప్రార్థన దండకములు -వినాయకుడు మొదలు హనుమంతుని వరకు 12 
13. శ్రీ సరస్వతీదేవిమహత్త్యము వచనము 
14. శ్రీ హనుమద్వైభవము వచనము 
15. శ్రీ హనుమత్రబంధము - పద్యకావ్యము - మొదటి భాగము 
16. శ్రీ హనునుతృ్పబంధము - పద్యకావ్యము - రెండవ భాగము 


30.00 
20.00 
20.00 


25.00 
15.00 
10.00 
10.00 
6.00 
8.00 
4.00 
3.00 
3.00 
3.00 
10.00 
35.00. 


35.00 


పోస్టుఖర్చులు (ప్రత్యేకము : వెల ముందుగా M.0 చేయవలెను. వి.పి.లు పంపబడవు. 


ముద్రణలోనున్నవి : కవితావాహిని (పద్యకవితలు) 


వచనములు : ఆంధ్ర రఘువంశము, ఆంధ్ర రాజుల 


చరిత్ర, సాహిత్య సౌరభము, కునూర విజయము 


టా 

[నో సం॥ర చందా రు. 60.00. 

( లల! ట్‌త్రి 

ప్రసీన్నేభా శాశ్వత చందా రు. 1116.00లు. 
ఉత్తమ సాహిత్య త్రైమాసిక పత్రిక (ప్రకటన రెట్లు : 


వ్యవస్థాపక సంపాదకుడు 


అట లోపల రు. 4,000.00 లు. 
కనిశేఖర కొండేపూడి సుబ్బారావు, స్త్‌ 


లోపలి పేజి రు. 3,000.00 లు. 


my 
BEAD 


అట్ట బయట రు. 5,000.00 లు. 


ప్రాప్తిస్తానము : 47-10-5, ద్వారకానగరు, విశాఖపట్నము - 530 016. 


